





ద్వితియ భాగము 


అనువక్త 


(పౌ॥ శ్రీపాద సత్యనారాయణ మూర్తి 


సంపాదకురాలు 
శ్రీమతి. ఎసి. వి. ఫణిశ్వరి 
తిరుపతి 


కల్కి పురాణము- ద్వితీయ భాగము 
ప్రథమ ముద్రణ: 2000 జూన్‌. 
ప్రతులు: 1000 

సర్వ స్వామ్యములు ఎస్‌. వి. ఫణీశ్వరివి. 


ప్రతులకు 

1. 5” Phaniswari, 2. Dr. LR.K. MURTY, 
18-1-46/]J9, Behind Sivalayam, 
Santhi nagar, POLAKAMPADU 
K.T. Road, Via. Tadepalli, 
TIRUPATI-517 507. GUNTUR Dt., 522 501. 
Ph: 08574-30423. Ph: 08645-72093. 


KRkkKkKKKKKkEKRKKKKKKkLKkKKKKKkKLkKLKKKKkKKkKKKkLKkKKKKKkLKkKkEKK 


ఈ (గంథము 


శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము 
వారి ఆర్థిక సహాయముతో ము[దింపబడినది. 
వారికి మా కృతజ్ఞతా ఖివందనములు. 


చరత చం చం చంప చలం చలం చంలంచ్త చంచలం చంచలం తంల నం చంచ చంచలం తలచు KKK KKK Kk 
వెల: 60-00 


DTP setby  VYASA GRAPHICS 
KAKINADA 


కల్కి పురాణము- ద్వితీయ భాగము 


విషయసూచిక్ర 
తృతీయాంశము 


- కల్కి మ్రైెచ్చులను సంహరించుట 
. కుథోదరిని సంహరించి కల్కి మునులను దర్శించుట 
- సూర్య వంశ వర్ణనము- (శ్రీరామ చరితము. 


చంద్రవంశ వర్ణనము. 


- కృత యుగాగమనము. 

- కృత సేనలు యుద్ద మొనర్భుట. 

. కోక వికోకాదుల వధ. 

- కల్కి సనలు శశిధ్వజునితో యుద్ద మెనర్చుట 

. ధర్ముడు, కల్కి, కృత యుగములు యుద్దమునకు వచ్చుట 
10. 
bk 
12. 
13 
14. 
15 
16. 
17. 
18. 
19. 
20. 
21. 


కల్కి రమను వివాహము చేసికొనుట 
శేశిధ్వజుడు తన జాతి స్మరత్వమును గూర్చి రాజులకు చెప్పులు 
భక్తీ భక్త మాహాత్మ్యము 

శళిధ్వజుడు చెప్పిన చక్ర మరణాఖ్యానము 

ఎషకన్యా మోక్షము- ధర్మ ప్రవృత్తి. 

మాయాస్తవము. 
ఎఘ్టుయశుడు మోతము న"౦దుట- రామదర్శనము. 
రుక్మిణీ వ్రతము. 

కల్కి వ్వర్గనము. 

కల్కి నిర్యాణము. 

గంగాస్తవము. 

విషయసూచి- ఫల (శుతి. 


ఉట 


యుతం 
2-1 
2-9 


2-30 
2-37 
2-41 
2-49 
2-55. 
2-63 
2-67 
2-73 
2-81 
2-87 
2-93 
2-99 
2-103 
2-112 
2-120 
2-125 
2-131 
2-135 


కల్కి పురాణము 
తృతీయాంశము - (పథమాధ్యాయము 


సూత ఉవాచ........ 
తతః కల్కి ర్మేచ్చగణాన్‌ కరవాలేన కాలితాన్‌ 
_ బొట్టై సంతాడితా నన్యా ననయ ద్యమసాదనమ్‌. 1 
విశాఖయూపో౭._పి తథా కవి(ప్రొజ్ఞసుమం[(త్రకాః 
గార భార్య విశాలాద్యా మేచ్చాన్‌ నిన్యు ర్యమక్షయమ్‌. శ్రి 


భా: సూతుడు పలికెను. పిమ్మట కల్కి మ్రేచ్చులలో కొందరిని కరపాలముతో ఖండించి, 
మరికొందరిని బాణములతో కొట్టి యమపురికి పంపెను. అట్టే విశాఖ యూప, కవి, ప్రాజ్ఞ, 
సుమంత్రక, గార్గ్య, భార్గ, విశాలాదులు మ్రచ్చులను యమసదమునకు పంపిరి. 
కపోతరోమా కాకాకః కాకకృషాదయో ౬౭._పరే 


బౌద్యాః శౌదోదనా యాతా యుయుధుః కల్కి సైనికైః. త్రీ 
తేషాం యుద్ధ మభూద్గోరం భయదం సర్వదేహినామ్‌ 
భూతేశానందజనకం రుధిరారుణకర్టమమ్‌. 4 


భా: కపోతరోమ, కాకాక్ష కాకకృష్ణాదులు, శౌద్దోదన గణము వచ్చి కల్కి సైనికులతో 
యుద్దము చేసిరి. సర్వప్రాణులకు భయము గొల్పు రీతిలో భయంకరముగ యుద్దము జర్‌గెను. 
రక్షప్రవాహముచే యుద్దభూమి బురద ఆయేను. యుద్దము భూత నాథున కానందదాయక మైనది. 

గజాశ్వరథసంఘానాం పతతాం రుధిర[స్రవైః 


(స్రవంతీ కేశ్తువాలా వాజిగాహాసుగాహికా. . ర్‌ 
ధనుస్తరజౌ దుష్పారా గజరోదఃప్రహాహిణీ 
శరఃకూర్మా రథతరిః పాణిమీనా సృగాపగా. 6 


భా: రణరంగమున (క్రిందపడుచున్న గజ, అశ్వ, రథికుల రక్తము: (ప్రవహించు చున్నది. 
అందు కేశములు శైవాలము (నాచు) వలె నున్నవి. అశ్వములనెడి జలజంతువులు రక్త'ప్రవాహమున 
మునిగిపోవు చున్నవి, ఇందు ధనుస్సులు తరంగములవలె, ఏనుగులు దాటుటకు కష్టమయిన 


22 కల్కి పురాణము 
రక్తనది మీద నిర్మించిన వంతెన వలె, తెగిపడిన శిరస్సులు తాబేళ్ళవలె, చేతులు మీనముల వలే 
కన్సించు చున్నవి. 

ప్రవృత్తా తత్ర బహుధా హర్షయంతో మనస్వినామ్‌ 


దుందుఖేయరవా ఫేరు శకునానందదాయినీ. 7 
గజైర్లజా నరై రశ్వాః ఖరైరు[ష్టాః రథైః రథాః 
నిపేతు రాణభిన్నాంగా కిన్నబాహ్వం [భు కంధరాః, 8 


భా: దుందుభిసంబద్ర ధ్వనులతో గూడిన రుధిర (ప్రవాహము నక్కలు, గద్దలకు ఆనందము 
నిచ్చు చున్నది. దీనిని చూచి సాధుగణము సంతోషించిరి. గజ, అశ్వ, ఖర, రథముల నధిరో హించిన 
వారు పరస్పరము తలపడగ బాణాఘాతములచే బాహువులు, చరణములు, శిరస్సులు తెగి క్రింద 
పడినవి. - 

భస్మనా గుంఠితముఖా రక్తవ (న్తా స్త 


వికీర్ణకేశాః పరితో యాంతి సన్యాసినో యథా. 9 
వ్య(గ్రాఃకే౬_పి పలాయన్తే యాచంత్యస్య జలం పునః 
కల్కి సేనాశుగకుణై మ్రేచ్చా నో శర్మ లేఫిరే. 10 


భా: మ్రైచ్చులు సన్యాసులవలె భస్మముచే ఆచ్చాదితముఖము గలవారై రక్తవ\ స్త్రమును 
ధరించి, చింపిరి కేశములు' గలవారై యుద్దకేత్రము నుండి తప్పించుకోసాగిరి. , వ్యగ్రులై 
కొంద రు పారిపోగా వురికొందరు దాహార్తులై జలమును యాచించిరి... కల్చిేన 
బాణ(ప్రహారములకు మ్రైచ్చులు నిలబడలేకపోయిరి. 


తేషాం స్రియో రథారూఢా గజారూఢా విహంగమాన్‌ 


సమారూఢా హయారూఢా ఖరో ష్టవృషవాహనాః . 11 
యోద్భుం సమాయయు స్త్యక్వా పత్యపత్యసుఖాశయాన్‌ 
రూపవత్యో యువత్యో ౬_తీిబలవత్యః పతివ్రతాః. 12 


భా; మ్లేచ్చ సైనికులు పరాజితులగుచుండిరి. వారి భార్యలు రథములు, గజములు, పక్షులు, 
గుజ్జుములు, గాడిదలు, ఒంటెలు, ఎద్దులుమొదలగు వాని నెక్కి యుద్దము చేయుటకు రణభూమికి 
వచ్చిరి. రూపవతులు, బలవతులు, పతివ్రతలగు, (స్త్రీలు పతి, సంతాన సుఖములను విడిచి 
యుద్దమునకు సిద్దపడిరి. 


ద్వితియ భాగము 2-3 
నానాభరణ భూషాఢ్యాః సన్నద్దా విశద(ప్రభాః 


ఖడ్లశక్తి ధనుర్చాణ వలయాక్తకరాంబుజాః. 18 
"స్వైరిణ్యో౬. ప్యతికామిన్యో పుంశ్చల్యశ్చ పతివతాః 
యయు ర్యోద్యం కల్కిసైన్యైః పతీనాం నిధనాతురాః, 14. 


భా: వివిధములయిన ఆభరణములచే అలంకరింపబడి ఖడ్గము, భలము, ధనస్సు, 
బాణములకు తోడు గాజుల చేతులతో సిద్దమైరి. అత్యంత రమణీయమగు రూపము కల్లిన (స్త్రీలలో 
కొందరు స్వేచ్చగ తిరుగువారు, మరికొందరు పతివ్రతలు. భర్తల మరణముచే పీడితులయిన 
స్త్రీలు కల్కి సైన్యముతో తలపడుటకు వచ్చిరి. 


మృద్భస్మకాష్టచిత్రాణాం (పభుతామ్నాయశాసనాత్‌ 


సాక్షాత్‌ పతీనాం నిధనం కిం యువత్యో౭_పి సేహిరే. 15 
8 (ప్రియః స్వపతీన్‌ బాణభిన్నాన్‌ వా కులితేం(దియాన్‌ 
కృత్వా పశ్చా ద్యుయుధిరే కల్కి సైన్యై రృతాయుధాః. 16 


భా: అచేతనములగు వస్తువుల నాశమును కూడా సహించని యువతులు సాక్షాత్తు భర్తల 

మరణమును ఎట్టు సహించగలరు? బాణములచే విగతజీవులగు తను భర్తలను చూచి మేచ్చ (స్త్రీలు 
ఆయుధములు చేతబూని కల్కి సైన్యముతో యుద్దము చేసిరి. 
తాః స్రీ రుద్వీక్య తే సర్వే విస్మయస్మితమానసాః 


కల్కి మాగత్య త యోధాఃకథయామాసు రాదరాత్‌. '. 17 
త్రీణా మేవ యుయుత్ఫూనాం కథాః (శుత్వ్యా మహామతిః 
కల్కిః సముదితః ప్రాయాత్‌ స్వసైన్యైః సానుగోరథైః. 18 


భా: మ్హేచ్చ స్త్రీలు యుద్దము చేయుటను చూచి ఆశ్చర్యచకితులయిన కల్కి సైనికులు 
కల్కిని సమీపించి వృత్తాంత మంతయు నివేదించిరి. యుద్దము చేయు (స్త్రీలను గూర్చి వినిన 
కల్కి రథము నెక్కి అనుచరులతో యుద్రభూమికి వెడలెను. 


8 సమాలొక్య పద్మేశః సర్వశస్తాన్రధారిణీః 
నానావాహనసంరూఢాః కృతవ్యూహా ఉవాచ సః, 19 


రే స్రీయః శృణుతాస్మాకం వచనం పథ్య ముత్తమమ్‌ 
శ్రీయా యుట్టిన కిం పుంసాం వ్యవహారో౭._ (త్ర విద్యతే. 20 


జ కల్కి పురాణము 

భా: అనేక విధములగు అ స్త్రశ్నస్త్రములను ధరించి, అనెక వాహనముల నధిరోహించి, 
వ్యూహరచన చేయుట యందు సమక్రలయిన మ్లేచ్చ( స్త్రీలను చూచి కల్కి ఇట్లు పలికెను. 
ఓయువతులార! మీకు హితకరములగు మాటలను చెప్పెదను వినుడు. (స్త్రీలతో పురుషులు 
యుద్దము చేయుట ఉచితము గాదు. 


ముఖేషు చం[ద్రవింబేషు రాజితాలక పంక్తిషు 


ప్రహరిష్యంతి కే తత్ర నయనానందదాయిషు 1 
విభాంతతార|భమరం నవకోకనద(పభమ్‌ 
దీర్జాపాంగేకణం య॥త్ర తత్ర కః ప్రహరిష్యతి. నిడి 


భా: ముంగురులతో (ప్రకాశించెడి చంద్రబింబము వంటి నేత్రానందదాయకములగు 
ముఖములపై ఎవడు (ప్రహారము చేయగలడు? ( ఆయుధములతో గాయము చేయగలడు) వికసించిన 
పద్మముల వంటి నేత్రములలో నల్లగుడ్డు అనెడు (భమరములు విహరించు చున్నవి. అట్టి 
నేత్రములతో గూడిన ముఖముపై ఎవడు కొట్టుగలడు? 


వకోజశంభూ సత్తార హారవ్యాల విభూషితౌ 


కందర్పదర్పదలనౌ తత్ర కః ప్రహరిష్యతి? శితి 
లోలలీలాలకవాత చకోరా[కాంత చం(దికమ్‌ 
ముఖచం(ద్రం చిహ్నహినం కస్తం హంతు మిహార్లతి?. 24 


భా: మీ హృదయమున వక్ష జరూప పరమేశ్వరుడు శోభిల్లు చున్నాడు. సుందరహారమనెడి 
సర్పముతో కుచములు శోభిల్టు చున్నవి. మదనుని దర్భమును హరించు వక్షఃస్తలముపై ఎవడు 
క్‌"ల్టుగలడు? 


స్తనభా రభరా (కాంత నితాంతకీణమధ్యమమ్‌ 


తనులోమలతాబంధం కః పుమాన్‌ ప్రహరిష్యతి? 25 
నేత్రానందేన నేత్రీణ సమావృత మనిందితమ్‌ 
జఘనం సుఘనం రమ్యం బాణైః ఈ ప్రహరిష్యతి? 26 


భా: సూక్ష్మ రోమరాజితో కూడి, స్తనభారముచే వంగిన, కృశించిన నడుమును ఏ 
పురుషుడు బాధించ గలడు? నేత్రానందదాయకమగు పట్టుచీరతో కప్పుబడిన అనింద్యము, 
మనోహరమునగు ఘన జిఘనమును ఎవడు బాణములతో కొట్టగలడు? 


ద్వితీయ భాగము బ్‌ 
ఇతి కల్కే ర్వచః (శుత్వా పాహస్య (ప్రాహు రాదృతాః 
అస్మాకం తం పతీన్‌ హంసి తేన నష్టా వయం విభో 


హంతుం గతానా మస్తాణి కరాణ్యే వాగతా న్యుత. నా 
ఖడ్గశక్తిధనుర్చాణ శూలతో మరయష్టయః 
తాః (ప్రాహుః పురతోమూర్తాః కార్తస్వరవిభూషణాః . 28 


భా: కల్కి మాటలు వినిన మ్లేచ్చ( స్త్రీలు మందహాసము చేసి ఓదేవ! మాభర్తలను నీవు 
చంపుట వలన మేము సర్వము కోల్ఫోయితిమని పలికి కల్కిపై దాడి చేసిరి. వారు ప్రయోగించిన 
అస్త్రములు తిరిగి వాళ్ళ చేతులలో నికే వచ్చినవి. ఖడ్గము, భల్లము, ధనుస్సు, బాణము, శూలము 
తోమరము, యష్టి మున్నగు ఆయుధములు రూపమును ధరించినవై స్టుచ్చ స్త్రీలతో ఇట్లు పలికినవి. 


య మాసాద్య వయం నార్యో హింసయామః స్వతేజసా 


త మాత్మానం సర్వమయం జానీత కృతనిశ్చయాః . 29 
త మీశ మాత్మనా నార్యః చరామో య దనుజ్జ్ఞయా 
యత్కృతా నామరూషాది ఖేదేన విదితా వయమ్‌. 80 


భా: శస్త్రములు పలికినవి. ఓ యువతులార! మేము ఎవరి వలన తేజమును పొంది, 
దానిచే ప్రాణులను హింసించు చున్నామో అతనినే సర్వేశ్వరునిగ నిశ్చయముగ తెలుసుకొనుడు. 
పరమేశ్వరుని ఆదేశానుసారమే మేము వ్యవహరించు చున్నాము. వాని వలననే నామరూపాది భేదము 
నొంది (ప్రసిద్ది కెక్కితిమి. 

రూపగంధరసస్పర్శ శబాద్యా భూతపంచకాః 


చరంతి యదధిష్యానాత్‌ సోజ_యం కల్కిః పరాత్మకః. 8ి1 
కాలస్వభావసంస్కార నామాద్యా ప్రకృతిః పరా 
యస్యేచ్చయా సృజ త్యండం మహాహంకారకాదికాన్‌. తిని 


భా: పృధివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశములనెడి పంచమహాభూతముల 
నాశ్రయించి రూపరస గంధస్పర్శ శబ్ద గుణము లున్నవి. కల్కిపరమాత్మనాశయించి 
భూతపంచకము తన కార్యములను నిర్వర్తించు చున్నది. కాలము స్వభావము సంస్కారము నామము 
ఆదిగా గల పరా ప్రకృతి పరమేశ్వరుని ఇచ్చానూ త్రముచే మహత్తత్త్వ, అహంకార తత్తాది సమస్త 
బహ్మండమును సృజించు చున్నది. 


కల్కి పురాణము 
యన్మాయయా జగద్యా(త్రా సర్గస్టిత్యంతసంజ్ఞితా 
య ఏవొద్యః స ఏవాంతే తన్యాయః సోచయ మీశ్వరః. తికి 
అసౌ పతిర్మే భార్యా౭.హ మస్య పుతాప్తబాంధవాః 
స్వప్నోపమాస్తు తన్నిషా వివిధా శ్రైం(దజాలవక్‌. 84 


భా: పరమేశ్వరుని మాయవలననే సృష్టి స్టితి లయరూపమగు యాత్ర జరుగుచున్నది. 
సృష్ట ఆద్యంతములకు మూలభూతుడు పరమేశ్వరుడే. " నాభర్త, నాభార్య, నాపుత్రుడు, నా 
ఆప్తబంధువులు మున్నగు మమకారములు స్వప్పుతుల్యములు. ఇంద్రజాలము వలె ఇవన్నియు 
పరమేశ్వరుని లీలలే, 

స్నేహమోహనిబంధానాం యాతాయాతదృశాం మతమ్‌ 


న కల్కి. గువినాం రాగద్వెషవిద్వేషకారిణామ్‌ నర్‌ 
కుతః కాలః కుతో మృత్యుః క్వ యమః క్వాస్తి దేవతాః 
ఏవ కల్కి రృగవాన్‌ మాయయా బహులీకృతః. 86 


భా: స్నేహమోహముల అధీనములు యాతాయాతము లను దృష్టికలి , రాగద్వేషములను 
విద్వేషించు కల్కి సేవకులకు అసత్యములగు విషయములు దృ్వ్‌కి రావు. కాలము, మృత్యువు, 
యముడు, అహంకారము, దేవతలు ఎక్కడి వారు? అన్నియు కల్కి భగవానుని మాయా థినములే. 
న శన్తాణీ వయం నార్యః సంప్రహార్యా న చ క్వచిత్‌ 


శన్త్రపహర్శృఖేదో౭_య మవివేకః పరాత్మనః. 87 
కల్కిదాసన్యాపి వయం హంతుం నార్హాః కథోద్భుతమ్‌ 
హనిష్యామో దైత్యపతేః ప్రహాదస్య యథా హరిమ్‌. 88 


భా: ఓవనితలార! మేము శ్నస్త్రవులము కాదు. (ప్రహారము చేయుశక్తి మాకు 
లేదు( సం|(ప్రహార్యులు ఎవరూలేరు). శ్నస్త్రములు, శ్వ స్త్రములను ప్రయోగించువాడు అనుభేదము 
పరమాత్మ యొక్క మాయా కల్పితము. అంతయు పరమాత్మయే. భక్తుడగు ప్రహ్లాదుని ప్రార్ధన 
నాలకంచి బారణ్యకశిపుని సంహరించుటకు నృసింహావతారమెత్తిన (శ్రీహరిని శ్నస్త్రములయిన 
మము ఏమియు చేయలేకపోయినట్టు కల్కి భక్తులను కూడ చంపుటకు మేము అసమర్జులము. 

ఇత్య(స్తాణాం వచః (శుత్వా స్రియో విస్మతమానసాః 

స్నహమోహవినిర్ముక్తా స్తం కల్కిం శరణం యయుః 89 


ద్వితీయ భాగము లల 
8 సమాలోక్య పద్మేశః (పణతా జ్ఞాననిష్టయా 
హోవాచ ప్రహసన్‌ భక్తియోగం కల్మషనాశనమ్‌. 40 
భా: అ స్త్రముల వచనములను వినిన స్త్రీలు ఆశ్చర్యచకితలై స్నేహమోహములను విడిచి 
కల్కిని శరణుపొందిరి. భక్తిశ్రద్దలతో నమస్కరించిన మ్రేచ్చ( స్త్రీలను చూచి పద్మేశుడు 
మందహాసము చేసి పాపనాశకమగు భక్తియోగమును వివరించెను. 
కర్మయోగం చాత్మనిష్టం జ్ఞానయోగం భిదాశయమ్‌ 


వైష్కర్యలకణం తానాం కథయామాస మాధవః. 41 
తాః స్రీయః కల్కిగదిత జ్ఞానేన విజితిం[దియాః 
భక్త్యా పర మవాపు స్తద్యోగినాం దుర్హభం పదమ్‌. 42 


భా: కల్కి కర్మయోగ, జ్ఞానయోగములను వివరించగ, మ్రేచ్చ( స్త్రీలు జ్ఞానసంపన్నలై 
ఇంద్రియములను జియించి దుర్రభమగు మోక్షమును పొందిరి. 

దత్వా మోక్షం మ్లేచ్చబొౌద్ధ(పియాణాం 

కృత్వా యుధ్ధం భైరవం ఖీమకర్మా 

హత్వా బౌద్దాన్‌ మేచ్చాసంఘాంశ్చ కల్కి 

స్తేషాం జ్యోతిః స్థాన మాపూర్య రేజే. 43 

యే శృణ్వంతి వదంతి బౌద్దనిధనం మ్లేచ్చక్షయం సాదరా 

లోకాః శోకహరం సదా శుభకరం భక్తిప్రదం మాధవీ 

తేషా మేవ పున ర్న జన్మమరణం సర్వార్థసంపత్క రం 

మాయామోహవినాశనం ప్రతిదినం సంసా రతాపచ్చిదమ్‌. 44. 

భా: కల్కి మ్రేచ్చులతో భయంకరముగ యుద్దము చేసి వారిని సంహరించెను. పిమ్మట 
మ్లేచ్చ( స్త్రీలకు మోకమునొసగి వారిని, మ్లేచ్చగణమును జ్యోతిర్మయ స్టానములకు పంపి శో భిల్లెను. 
మ్రేచ్చులనాశ వృత్తాంతమును భక్తి శ్రద్దలతో చెప్పినను వినినను సమస్త పాపములు దూరమగును. 
వారు ఎల్లప్పుడు శుభములను పొందుదురు. మాధవుని యెడ భక్తి కల్లును. వారికి జననమరణము 
లుండవు. సమస్త ఐశ్వర్వములు లభించును. మాయ అనెడమోహము తొలగి సంసార తాపములు 
దూరమగును. 


2-8 se 
ఇతిశ్రీ కల్కి పురాణే2.. ను భాగవతే భవిష్యే 
తృతీయాంశే. 
మ్లేచ్చ నిధనం నామ [పధమో£_ధ్యాయః 


ఇది (శ్రీభాగవతానుబంధము భవిష్యమునగు 
(శ్రీ కల్కి పురాణమున తృతీయాంశమున 
మ్లేచ్చ నిధన మను ప్రథమాధ్యాయము. 
నో రేర్‌ 


క్‌ ల్కిపురాణము 
తృ తీయాంశము- ద్వితీయా ధ్యాయము 


తతో మ్లేచ్చాన్‌ బొద్దగణాన్‌ విజిత్య సహసైనికైః 


ధనాన్యాదాయ రత్నాని కీకటాత్‌ పున రా|వ్రజక్‌. 1 
కల్కి? పరమతేజస్వీ ధర్మాణాం పరిరకకః 
చక్రతీర్థం సమాగత్య స్నానం విధివ దాచరత్‌. న 


భా: బౌద్దులను మ్రేచ్చగణమును జయించి కల్కి ధన రత్నములను గ్రహించి ససైన్యుడై 
కీకటపురము నుండి తిరిగి వచ్చెను. పిమ్మట పరమతేజస్వి, ధర్మరక్షకుడగు కల్కి చక్రతీర్రమునకు 
వచ్చి విధిపూర్వకముగ స్నానమాచరించెను. (అక్నోసమీపమందలి నైమిశారణ్యము( నీమ్‌ఖార్‌ 
అని ఇప్పుడు వ్యవహారము ) దగ్గర చ క్రతీర్రమనునది ఒక సరోవరము) 

భాతృభి ర్లోకపాలాఖై రృహుఖిః స్వజనైర్వుతః 


సమాయాతాన్‌ మునీం స్తత్ర దదృశే దీనమానసాన్‌, తి 
సముద్భియాగతాం స్తత్ర పరిపాహి జగత్పతే 
ఇత్యుక్తవంతో బహుధా యే తా నాహ హరిః పరః 4 


భా: లోకపాల సదృశులగు తన సోదరులతో, ఆత్మీయులతో చ(క్రతీర్ణదేశమున ఉండగ 
కల్కి దినమనస్కులగు కొందరి మునులను చూచెను. భీతితో వచ్చిన మునులు ఓ జగత్పతీ! 
మమ్ములను కాపాడు మని వేడుకొనగ (శ్రీహరి వారితో ఇట్టు పలికెను. 

వాలఖిల్యాదికా నల్చ్పకాయాన్‌ చీరజబాధరాన్‌ 


వినయావనతః కల్కి స్తానాహ కృషణాన్‌ భయాత్‌. ర్‌ 
కన్యా ద్యూయం సమాయాతాః కేన వా భీషితా బత 
తమహం నిహనిష్యామి యది వా స్యాత్‌ పురందరః 6 


భా: అల్పపరిమాణము గల దేహముతో గూడి, నారబట్టలు గట్టిన జటాధారులగు 
వాలఖిల్యాది మునులు భయభీతులు కాగా కల్కి వినయావనతుడై వారితో ఇట్లు పలికెను.. మీరు 


2-10 కల్కి పురాణము 


ఎక్కడి నుండి వచ్చిరి? ఎవరు మిమ్ము భయసపెట్టిరి? చెప్పుడు. దేవరాజైనను సరే అతనిని నాశము 
చేయగలను. 


ఇత్యా(శు త్య కల్కివాక్యం తేనోల్లాసితమానసాః 


జగదుః పుండరీకాక్షం నికుంభదుహితుః కథాః 7 
మునయ ఊచదుః..... 

శృణు విష్ణుయశః పుత్ర! అంకాల 

కుథోదరీతి విఖ్యాతా గగనార్ధసముత్ధితా. 8 


భా; కల్కి వచనములను విని ఉల్లాసభరితులై మునులు రాక్షసియగు నికుంభపు త్రిక 
వృత్తాంతమును పుండీరీకాక్షునకు నివేదించిరి. విష్ణుయ శోనందన! కుంభకర్ణుని పుత్రుడగు 
నికుంభుని పుత్రిక కుధోదరి. ఆమె బృహదాకారము గలది. 

కాకంజస్య మూ వికంజజననీ చసా 

బామాలయే చ శిరఃకృత్వా పాదౌ చ నిషధాచలే 

శేతే స్తనం పాయయంతీ వికంజం (ప్రసుతస్తనీ. 9 

తస్యా నిఃశ్వాసవాతేన వివశా వయ మాగతాః 

దైవేనైవ సమానీతాః సం(ప్రాప్తా స్త్వత్సదాస్పదమ్‌ 

మునయో రకణీయాస్తే రక్షస్సు చ విపత్సు చ. 10 

భా: కాకంజుని భార్య, వికంజుని తల్లియగు రాక్షసి కుథోదరి హిమాలయమున శిరస్సు, 
నిషధాచలమున పొదములుంచి తన పుత్రునికి పొలిచ్చుచు పరుండినది. ఆమె యొక్క 
నిఃశ్వాసములచే వివశులమై ఇక్కడకు వచ్చితిమి. ఇక్కడకు మా రాక దైవికముగ జరిగినది. నీ 
పాదపద్మములు లభించినవి. ఆపదలనుండి రాక్షసులబారి నుండి మునులను నీవు రక్షింతువు 
గదా! 


ఇతి తేషాం వచః (శుత్వా కల్కిః పరపురంజయః 


సేనాగజణైః పరివృతో జగామ హిమవద్గిరిమ్‌, 11 
ఉపత్యకాం సమాసాద్య నిశా మేకాం నినాయ సః 
ప్రాతర్జిగమిషుః సైన్యై రద్యశేషీరనిమ్నగామ్‌. 12 


భా: శ(త్రుపురములను జయించెడి కల్కి కటక మాటలు విని సైన్యముతో 
హిమాలయమునకు వెడలెను, పర్వతమునకు క్రిందనున్న సమిపభూమికి వెళ్ళి అక్కడ ఒక రాత్రి 


ద్వితీయ భాగము eel) 
గడిపెను. ప్రాతకాలమున సైన్యముతో (ప్రయాణము చేయవలెననుకొను చుండ క్షీరనదిని చూచెను. 


శంఖేందుధవళాకారాం ఫేనిలాం బృహతీం |ద్రుతమ్‌ 


చలంతీం వీక్యతే సర్వే స్తంభితా విస్మయాన్వితాః. 18 
సేనాగణగజాశ్వాది రథయోధైః సమావృతః 
కల్కిస్తు భగవాం. స్తత్ర జ్ఞాతారో౭_ఏ మునీశ్వరాన్‌. 14 


భా: శంఖమువలె చం ద్రునివలె తెల్లనిది, నురుగుతో కూడినది, బృహదాకారము కల్లినదై 
వేగముగ (ప్రవహించు క్షీరనదిని చూచి కల్కి సేవకులు ఆళ్ళర్యచకితులై నిశ్చేష్టులయిరి. పిమ్మట 
గజ, అశ్వ, రథాది విభిన్న యోద్రలతో గూడిన కల్కి సర్వజ్ఞుడైనను క్షీర ప్రవాహము గూర్చి మునుల 
నడిగెను. 

ప(ప్రచ్చ కా నదీ చేయం కథం దుగ్గవహాభవత్‌ 


తే కల్కేస్తు వచః శుత్వా మునయః (ప్రాహు రాదరాత్‌, 15 
శృణు కల్కే పయస్వత్యాః (ప్రభవం హిమవద్దిరౌ 
'సమాయాతా కుథోదర్యాః స్తన ప్రసవణా దిహ. 16 


భా: ఈనది పేరేమి? ఇందు దుగ్రమేల (ప్రవహించు చున్న? దని కల్కి ప్రశ్నించగా మునులు 
ఆదరముతో ఇట్లు పలికిరి. ఓకల్కి! కుథోదరియను రాక్షసి యొక్క స్తనము నుండి (స్రవించు 
క్షీరము హిమాలయ పర్వతముల నుండి (ప్రవహించుచు నదిగ మారినది. 

ఘటికాసప్తకై శ్చాన్యా పయో యాస్యతి వేగితమ్‌ 


హీనసారా తటాకారా భవిష్యతి మహామతే. 17 
ఇతి (శుత్వా మునీనాం తు వచనం సైనికైః'సహ 
అహో కిమస్యా రాక్షన్యాః స్తనా దేకా త్వియం నదీ. 18 


భా: ఏడుఘడియల తరువాత మరియొకనది వేగముగ ప్రవహించ గలదు. (రెండవస్తనము 
నుండి) మొదటిది పయోహీనమై తటాకారము కాగలదు. ,మునుల వచనములు వినిన కల్కి -' 


““ఒక్కస్తనము నుండియే ఇంతటి నది (ప్రవహించుచున్నదా'' యని ఆశ్చర్యపడెను..' 
ఏకం స్తనం పాయయతి వికంజం పు[త మాదరాత్‌ 
న జానే౬_స్యాః శరీరస్య (ప్రమాణం కతిధా భవేత్‌. కలి 
బాలం వా౭_న్యా నిశాచర్యా ఇత్యూచు ర్విస్మయాన్వితాః 
కల్కిః పరాత్మా సన్నహ్య సేనాఖిః సహసా యయా. 20 


2-12 కల్కి పురాణము 
భా: (ప్రేమతో ఒక్క స్తనము త్రాగించుట వలన పుత్రుడగు వికంజుడు ఎంత పరిమాణము 
కల్షియుండునో ఊహకందుట లేదు. రాక్షసి బలమెంతటిదో గదాయని అందరు ఆళ్ళర్యపడిరి. 


పిమ్మట సైన్యముతో గూడి కల్కి తొందరగ రాతసి యున్న దేశమునకు బయలుదేరెను. 
మునిదర్శితమార్గిణ య॥(తాస్తే సా నిశాచరీ 


పుత్రం స్తనం పాయయంతీ గిరిమూర్ణి ఘనోపమా. 21 
శ్వాసవాతాతీవాతీన దూరకిప్తవనద్విపాః 
యస్యాః కర్ణబిలావాసే (ప్రసుష్తాః సింహసంకులాః . నిని 


భా: మునులు రాక్షసి నివసించు ప్రదేశము చూపగ అందరు అచ్చటకు వెళ్ళిరి. అచ్చట 
మేఘము వంటి ఆకారము కల్లిన రాక్షసి పర్వతశిఖరము మీద పుత్రునికి పాలు త్రాగించు చున్నది. 
నిఃశ్వాసలచే మదగజములు దూరముగ విసిరి వేయబడు చున్నవి. చెవుల రం|ధములలో 
సింహగణము ని(ద్రించినవి. 


పు(త్రపౌ (తైః పరివృతా గిరిగహ్వరవి(భమాః 


కేశమూల ముపాలమ్మ్య హరిణాః శేరతే బిలమ్‌. నతి 
యూకా ఇవ న చ వ్యగ్రా లుబ్బజాతంకయా భృశమ్‌ 

తా మాలోక్య గిరే ర్మూర్ణి గిరివత్‌ పరమాద్భుతామ్‌. 24 
కల్కిః కమలప(త్రాకః సర్వాం స్తా నాహ సైనికాన్‌ 

భయోద్విగ్నాన్‌ బుద్ధిహినాం స్త్యకోద్యమ పవిచ్చదాన్‌. న్‌ 


భా: పు[తపౌ(త్రులతో గూడిన లేళ్ళు కొండగుహ లను (భాంతితో కేశమూలముల 
నాశ్రయించి పరుండినవి. వేటగాండ్ర వలన భయము లేనివై లేళ్ళు యూకములవలె (పేను) 
కన్సించుచున్నవి. పర్వతము మీద మరియొక పర్వత మున్నట్టు ఆశ్చర్యముగ రాక్షసి గోచరించు 
చున్నది. భయముచే ఉద్విగ్నులు, బుద్రిహినులు, ఆయుధములను విడిచిన సైనికుల నుద్దేశించి 
కమలప(త్రాక్షు డగు కల్కి ఇట్లు పలికెను. 


గిరిదుల్లే వహ్నేదుర్గం కృత్వా తిష్టంతు మామకాః 

గజాశ్వరథయోధా యే సమాయాంతు మయా సహ. 26 
అహం స్వల్సేన సైన్యేన యా మ్యస్యాః సంముఖం శనైః 

(ప్రహర్తుం బాణసందోహాః ఖడ్గ శక్తి పరశ్వధైః . 27 


ద్వితీయ భాగము స 2-13 
భా: కల్కిపలికెను. ప్రవేశింపశక్యము గాని కొండలలో నిప్పుతో మార్గమేర్చాటు చేసుకొని 
మీరంతా ఇక్కడనే ఉండవలసినది. గజ, అశ్వ, రథ యోద్దులు నాతో వచ్చెదరు. ఖడ్గ, శక్తి, 
పరశు, బాణములతో రాక్షసిని చంపుటకు స్వల్ప సైన్యముతో నేను ఆమె ఎదుటకు మెల్లగ వెళ్ళెదను. 
ఇత్యుక్త్వా స్థాప్య పశ్చా త్తాన్‌ బాణై స్తామహన దృలీ 


సా (కుధోత్సాయ సహసా ననర్ద పరమాద్భుతమ్‌. 28 
తేన నాదేన మహతా వి(త్రసా శ్చాభవన్‌ జనాః 
నిపేతుః సైనికాః సర్వే మూర్చితా ధరణీతలే. శి 


భా: ఈ విధముగ పలికిన కల్కి సేనను వెంట బెట్టుకొని వెడలి రాక్షసిని బాణములతో 
కొట్టుసోగిను. కోపముతో హఠాత్తుగ లెచిన రాక్షసి గంభీరముగ నాదము చేసెను. భయంకర శబ్దముచే 
అందరు భయపడిరి. సైనికులందరు తెలివితప్పి భూమి మీద పడిరి. 

సా రథాంశ్చ గజాం శ్చాపి వివృతాస్యా భయానకా 


జఘాస శ్వాసవాతైశ్చ సమానీయ కుథోదరీ. 80 
సేనాగణా స్తదుదరం |ప్రవిష్టాః కల్కినా సహ 
యధథర్‌కముఖవాతేన (ప్రవిశంతి పిపీలికాః. తి 


భా: భయంకరమగు కుథోదరి నోటిని పెద్దదిగచేసి శ్వాస వాయువుచే రథ గజాదులను 
లోపలికి లాగుకొని భోజనము చేసెను. ఎలుగుగొడ్డు ముఖవాయువుచే చీవులు లోనికి 
ప్రవేశించినట్టు కల్కితో కూడ సేనాగణము రాక్షసి ఉదరమును ప్రవేశించిరి. 


తద్హృష్ట్వా దేవగంధర్వా హాహాకారం (ప్రచకక్రరి 


తత్రస్థా మునయః శేపు రేపు శ్చాన్యే మహర్షయః . తివి 
నిపేతు రన్యే దుఃఖార్తా బాహ్మణా (బహ్మవాదినః 
రురుదుః శిష్టయోధా యే జహృషు స్త న్నిశాచరాః . తితి 


భా: ఇది చూచి దేవతలు గంధర్వులు హాహాకారము చేయసాగిరి. కొందరు మునులు 
ఆక్రోశించిరి. మరికొందరు కల్కి కేమమునకు జపము చేయసాగిరి. బ్రహ్మవేత్తలగు బ్రాహ్మణులు 
దుఃఖార్తులై క్రిందపడిరి. కల్కిసేన రోదించగ, రాక్షసులు ఆనందించిరి. 

జగతాం కదనం దృష్ట్వా సస్మా రాత్మాన మాత్మనా 

కల్కిః కమలపత్రాతః సురారాతినిషూదనః . 84 


కల్కి పురాణము 
బాణాగ్నిం చైలచర్మభ్యాం కర్మణే యానదారుఖిః 
'పజ్వాళ్యోదరమథ్యే తు కరవాలం సమాదదే. _ శిర 
భా: దేనతల శత్రువులను నాశము చేయు కమలప త్రాక్షుడగు కల్కి లోకములు దుఃఖించుట 
మాది తనచే తాను స్మరించుకొనెను. అతడు ఉదరమధ్యమున బాణములచే అగ్నిని స్పజించి 
వస్త్ర, చర్మ, రథ కాష్టములచే దానిని ప్రజ్వరింప జేసి ఖడ్గమును గ్రహించెను. 
తన ఖడేన మహాతా కుథిం నిర్భిద్య బంధుధిః 
బలిఇ ర్భాతృఖ ర్జాభ్లా రతః శా (స్రపాణిఖిః / . 86 
బహి రృభూవ సర్వేశః కల్కిః కల్కవినాశనః 
సహ(స్రాజో యథా వృత్రకుకిం దంభోలి నేమినా. 87 
యోనిరం,థా ద్లజరథా స్తురగా శ్చాభవన్‌ బహిః | 
నాసికారర్గవివరాత్‌ కేణ...పి తస్యా వినిర్గతాః. . 88 
భా: దేవేం! [ద్రుడు వజ్రాయుధముతో వృ(తాసురుని ఉదరమును చీల్చినట్టు, 
కల్కవినాశకుడు స శ్వేశ్వరుడగు కల్కి రాక్షసి యొక్క బృహదాకారమగు ఉదరమును చీల్బగ 
శస్త్ర స్త్రధరులగు సోదరులు, సైనికులు, వాహనములతో గూడి కల్కి బయటకు వచ్చెను. 
యోనిరం(ధ్రము నుండి గజ, రథ, తురగములు, 396 నుండి మరికొందరు వెలుపలకు 
వచ్చిరి. 
తే నిర్గతా స్తత స్తన్యాః సైనికా రుధిరోకితాః 


తాం వివ్యధు ర్నికిపంతీం, తరసా చరణౌ కరౌ. 89 
మమార సా భిన్నదేహా భిన్నకుకిశిరోధరా 
నాదయంతీ దిళో ద్యోఖం చూర్ణయంతీ చ పర్వతాన్‌. 40 


భా: రాక్షసి ఉదరము నుండి బయటకు వచ్చిన రక్తముతో తడిసిన సైనికులు, కాళ్ళు 
చేతులు కొట్టుకొనుచున్న రాక్షసిని చూచి బాణములతో ఆమెను కొట్టిరి. ఆమె ఉదరము శిరస్సు, 
సమస్త అంగములు ఛిన్నాభిన్నములైనవి. అపుడు రాక్షసి దిక్కులు పెక్కటిల్టునట్టు ఆకాశము 
దద్దరిల్దునట్టు పెద్ద శబ్దము చేయుచు, పర్వతములను పిండి చేయుచు (ప్రాణములు వదిలెను. 

కరంజేో2_పి తథా వీక్ళ మాతరం కాతరో౬_భవత్‌ 

స వికంజః క్రుధా ధావత్‌ సేనామథ్యే నిరాయుధః . 41 


ద్వితీయ భాగము 215 
గజమాలాకులో వతో వాజిరాజివిభూషణః Er 
మహాసర్పకృతోష్టీషః కేసరీ ము దితాంగులిః .. 42 
భా: తల్లీ అవస్టను చూచిన కరంజుడు దీనుడై కోపముతో ఆయుధములు లేకుండగనే 

సనమధ్యభాగమున ప్రవేశించెను. వక్షఃస్తలమున గజమాలకలవాడై, అశ్వపంక్తిచే విభూషితుడై 
మహాసర్పములు తలపాగగ గలవాడై, సింహము (ద్రితమగు అంగుళులు కల్లిన కరంజుడు- -- - - --- 
వువుర్వ కల్కిసేనాం తాం మాతు ర్వ్యసనకర్శితః 


స కల్కి స్తం బాహ్మ వంస్రం రావుదత్తం జిఘాంసయా. 43 
ధనుషా పంచవర్షీయం రాక్షసం శన్ర వూదదే 
తేనాస్తేణ శిర స్తస్య చ్చిత్వా భూవూ వపాతయుత్‌. 44. 


భా: వాతృవియోగముచే దుఃఖితుడై క్షల్కి సేనను పీడించసాగెను. కల్కి 
పరశురామదత్తమగు (బ్రహ్మోస్త్రమును ప్రయోగించి బాలుని శిరస్సును ఛేదించి భూమి మీద 
పడవైచెను. 

రుధిరాక్తం ధాతుచి(త్రం గిరిశృజ్ల మివాద్భుతమ్‌ 


సుపు|తాం రాకసీం హత్వా వుునీనాం వచనా ద్విభుః . 45 
గంగాతీరే హరిద్వారే నివాసం సవుకల్పయత్‌ 
దేవానాం కుసుమాసారై ర్మునిస్తో తైః సుపూజితః . 46 


భా: ధాతురాగములచే చిత్రితమగు పర్వత శిఖరమువలె కన్సట్టు రక్తసిక్తమైన పుత్రునితో 
గూడిన రాక్షసిని ఇట్టు కల్కిచంపెను. దెనతలు పుష్పువర్షము కురిపించిరి. మునులచే 
పూజింపబడిన కల్కి హరిద్వారము గంగా తీరమున నివాస మేర్పరచుకొనెను. 
నినాయ తాంనిశాం తత్ర కల్కిః పరిజనావృతః 
ప్రాత రదర్భ గజ్జయాస్తేరే మునిగణాన్‌ బహూన్‌ 
తస్యాః స్నానవ్యాజ విష్ణో రాత్మనో దర్శనాకులాన్‌. 47 
హరిద్వారె గంగాతట నికటపిండా రకవనే 
౦ శ్రీమంతం నిజగణవృతం తం మునిగణాః 
స్తవః స్తుత్వాస్తుత్వా విధివ దుదితై ర్థహ్నుతనయాం 
(ప్రపశ్యంతం కల్కిం మునిజనగణా (ద్రష్టు మగమన్‌. 48 
భా: పరిజనముతో గూడిన కల్కి ఆరాత్రంతయు అక్కడేగడిపెను. ప్రాతఃకాలమున 


క 
O 


2-16 కల్కి పురాణము 

గంగా స్నానమను మిషతో తనను చూచుటకు కుతూహలముతో వచ్చిన మునిజనమును (శ్రీహరి 
చూచెను. హరి ద్వారము గంగాతీరమున పరివారముతో నివసించుచు, జహ్నుతనయ యగు 
గంగను దర్శించు (శ్రీహరిని చూచుటకు వచ్చిన మునిజనము వారిని పలుమారు స్తోత్రము చేసిరి. 


ఇతి శ్రీ కల్కి పురుణే2._ను భాగవతే భవిష్యే 
తృతీయాంశే కుధోదరీ వధానన్తరం 
ముని దర్శనం నామ ద్వితీయో౬_ధ్యాయః 


ఇది భాగవతానుబంధము. . భవిష్యమునగు 
(శ్రీకల్కి పురాణము తృతీయాంశమున 
కుథోదరీ వధానంతరము ముని దర్శనమను 
ద్వితీయాధ్యాయము. 
Xxx 


కల్కి పురాణము 
తృతీయాంశము - తృతీయాధ్యాయము 


ఓ! / 

సూత ఉవాచ....... 

సుస్వాగతాన్‌ మునీన్‌ దృష్ట్వా కల్కిః పరమధర్మవిక్‌ 

పూజయిత్వా చ విధివత్‌ సుఖాసీనా నువాచ తాన్‌. il 

కేయూయం సూర్యసంకాశా మమభాగ్యాదుపస్థితాః 

తీర్ధాటనోత్సుకా లోకతయాణా ముపకారకాః. ని 

వయం లోకే పుణ్యవంతో భాగ్యవంతో యశస్వినః 

యతః కృపాకటాకేణ యుష్మాఖి రవలోకితాః, 8 


భా: సూతుడు పలికెను. పరమధార్శ్మికుడయిన కల్కి అచ్చటకు వచ్చిన మునులను 
విధిపూర్వకముగ పూజించెను. వారు సుఖాసీనులయిన పిమ్మట ఇట్టు పలికెను. సూర్యుని వలె 
ప్రకాశించుచు తీర్చాటన మొనరించుచు ముల్లోకములకు ఉపకారము చేయు మీరు ఎవరు? 
నాభాగ్యవశముచే  మీరిక్కడి కేతెంచిరి. మేము ఎంతోపుణ్యాత్ములము, భాగ్యవంతులము, 
యశస్వులము. కనుకనే కృపాకటాక్షము వలన మీదర్శన భాగ్యము మాకు కల్లినది. 

తత స్తే వామదేవో౭.(తి ర్వసిషో గాలవో భృగుః 


పరాశరో నారదో౭_శ్వత్థామా రామః కృపశ్ర్రితః. 4 
దుర్వాసనా దేవలః కణ్యోో వేద (ప్రమితి రంగిరాః 

ఏతే చాన్యే చ బహవో మునయః శంసితవతాః. ర్‌ 
కృత్వా(గే మరుదేవాపీ చం(దసూర్యకులోద్భవౌ ' 

రాజానౌ తౌ మహావీర్యౌ తపస్యాఖిరతౌ చిరమ్‌. 6 
ఊచుః |ప్రహృష్టమనసః కల్కిం కల్క వినాశనమ్‌ 

మహోదధే స్తీరగతం విష్ణుం సురగణా యథా. 7 


భా: పిమ్మట వామదేవ, అత్రి, వసిష్ట గాలవ, భృగు, పరాశర, నారద, అశ్వత్హాము 
పరశురామ, కృపాచార్య, త్రిత, దుర్వాసులు, దేవల, కణ్వ, వేద(ప్రమితి, అంగిరసులు మున్నగ 


ల. కల్కి పురాణము 


(వ్రత సంపన్నులగు మహర్షులు తపోనిరతులగు మరు, దేవాపులను ముందుంచుకొని కలి నాశకుడగు 
కల్కితో సాగరతీరమున ( శ్రీమహావిష్టువుతో దేవతలవలె సంతుష్ట్రాంతరంగులై ఇట్లు పలికిరి. 


జయాశేష జగన్నాథ విదితాఖిలమానస = 


సృష్టిస్థితిలయా ధ్యక్ష! పరమాత్మన్‌ (ప్రసీద నః. 8 
కాలకర్మగుణావాస! (పసారితనిజక్రియ! 
(బహ్మోదినుతపాదాబ్ద పద్మానాథ (ప్రసీద నః. 9 


భా: మునులు పలికిరి. జగన్నాథ సమస్తము జయించినవాడ సమస్త అంతఃకరణవృత్తులను 
తెలిసి పరమాత్మ సృష్టిస్టితి లయకారకుడవగు నీవు మమ్ముల ననుగ్రహింసుము. ఓపద్మానాథ! 
నీవు కాలస్వరూపుడవు. గుణకర్మలకు ఆధారభూతుడవు. (బ్రహ్మాది దేవతలు కూడ 
నిపాదాబ్బములను స్తుతించెదరు. చల్లని చూపుతో దృష్టిని సారించి మమ్ముల ననుగ్రహింపుము. 
ఇతి తేషాం వచః (శుత్వా కల్కిః ప్రాహ జగత్పతిః 


కావే తౌ భవతా మగ్రే మహాసత్త్వా తపస్వినౌ. 10 
కథ మ(త్రాగతౌ స్తుత్వా గం గాం ముదితమానసౌ 
కా వా స్తుతిస్తు జాహ్నవ్యా యువయో ర్నామనీ చ తే. 11 


భా: వారి మాటలు వినిన జగత్సతియగు కల్కి ఓ మహర్షులారా మీ ముందున్న 
మహాబలులు తపస్సంపన్నులగు వారిరువురు ఎవరు? ఏరు గంగను ఎందులకు స్తుతించుచున్నారు. 
వారిటకు ఎందులకు వచ్చిరి? వారి పేరు లేమి యని యని యడిగెను. 

తయో౭_ర్మరుః (ప్రముదితః కృతాంజలిపుటః కృతీ 


ఆదా వువాచ వినలూ నిజవంశాను కీర్తనం. 12 
సర్వంపత్సిపరమాత్మాప్యంతర్యామిన్‌ కృదిస్థితః. 
తవాజ్ఞయా సర్వమేతత్‌ కథయామి శ్రణు (ప్రభో. 18 


భా: వారితో వురువు సంతోషించినవాడై చేతులు జోడించి వినయముతో తవు 
వంశవృత్తాంతమును చెప్పెను. పరమాత్మ! మీరు సర్వజ్ఞాలు. అయినను తమ ఆదేశానుసారము 
సమస్తము చెప్పెదను. వినుడు. 

తవ నాభే రభూ (ద్బహ్మా మరీచి స్తత్సుతో ౬_భవఠ్‌ 

తతో మను స్తత్సుతో౬. భూ దిక్వాకుః సత్యవి!క్రమః. 14 


ద్వితీయ భాగము cal 
యువనాశ్వ ఇతి ఖ్యాతో మాంధాతా తత్సుతో౭౬_భవత్‌ 


పురుకుత్స స్తత్సుతోఇ_.భూ దనరణ్యో మహామతిః, 15 
తస ద్దస్యుః పితా తస్మా ద్దర్యశ్వ ప్ర్యురుణస్తతః 
(తిశంకుస్తత్సుతో ధీమాన్‌ హరిశ్చం(దః (ప్రతాపవాన్‌. 16 


భా: మీనాభినుండి బ్రహ్మ జన్మించెను. అతనిపుత్రుడు మరీచి. అతని వలన మనువు, 
మనువు వలన సత్యవి క్రమసంపన్నుడగు ఇక్షాకువు జన్మించెను. ఇక్ష్వాకు పుత్రుడు యువనాశ్వుడు. 
అతని పుత్రుడు మాంధాత. ఇతని పుత్రుడు పురుకుత్సుడు. పురుకుత్సునివలన బుద్దిమంతుడగు 
అనరణ్యుడు జన్మించెను. అనరణ్యుని పుత్రుడు త్రసద్దస్యువు. అతని వలన హర్యశ్వుడు 
జన్మించెను. హర్యశ్వుని పుత్రుడు అరుణుడు. ( త్యరుణుడు) అరుణుని పుత్రుడు త్రిశంకువు. 
అతనికి ధిమంతుడు, పరాక్రమవంతుడగు హరిశ్చంద్రుడు జన్మించెను. 

హరిత స్తత్సుతస్తస్మా దృరుక స్తత్సుతో వృకః 

తత్సుతః సగర స్తస్మా దసమంజా స్తతో ౬_౦శుమాన్‌. 17 

తతో దిలీపస్తత్స్చు (త్రో భగీరథ ఇతి స్మృతః 

యేనానీతా జాహ్నవీయం ఖ్యాతా భాగీరథీ భువి 

స్తుతా నుతా పూజితీయం తవ పొదసముద్భవా. 18 

భా: హరిశ్చంద్రుని పుత్రుడు హరితుడు (రోహితుడు) అతని పుత్రుడు భరకుడు. 
భరుకుని పుత్రుడు వృకుడు. వృకపు(త్రుడు అసమంజసుడు. అతని పుత్రుడు అంశుమంతుడు. 
అతనికి దిలీపుడు కలిగెను. దిలీప పుత్రుడు భగీరథుడు. ఇతని వలన గంగ భూమికితీసుకురాబడి 
భాగీరథియని (ప్రసిద్దిగాంచినది. తమపాదములనుండి పుట్టుట వలన గంగను అందరు 
స్తుతించెదరు, పూజించెదరు. 

భగీరథాత్‌ సుత స్తస్మా న్నాభ స్తస్మా దభూ దృలీ 


సింధుద్వీపసుత స్తస్మా దాయుతాయు స్తతో 2_భవత్‌, 19 
బుతుపర్ణ స్తత్సుతో౭౬_భూత్‌ సుదాస స్తత్సుతో౭_భవత్‌ 

సౌదాస స్తత్సుతో ధీమా నశ్మకస్తత్సుతో మతః, . 20 
మూలకాత్‌ స దశరథ స్తస్మా దేడవిడ స్తతః 

రాజా విశ్వసహ స్తస్మాత్‌ ఖబ్వాంగో దీర్ణబాహుకః, 1 


భా: భగీరథ పుత్రుడు నాభుడు. అతని పుత్రుడు సింధుద్వీపుడు. అయుతాయువు 


2-20 కల్కి పురాణము 


సింధుద్వీపుని పుత్రుడు. అతని పుత్రుడు బుతుపర్ధుడు. బుతుషర్ణపుత్రుడు సుదాసుడు. 
సుదాసపుత్రుడు సౌదాసుడు. సౌదాసునకు బుద్దిమంతుడగు అశ్మకుడు పుట్టెను. అళ్మకపుత్రుడు 
మూలకుడు. అతని పుత్రుడు దశరథుడు. అతని పుత్రుడు ఏడబిడుడు. అతని పుత్రుడు 
విశ్వసహుడు. విశ్వసహుని పుత్రుడు ఖట్వాంగుడు. అతడు ఆజానుబాహువు. 
తతో రఘు రజ స్తస్మాత్‌ సుతో దశరథః కృతీ 


తస్మా ద్రామో హరిః సాజా దావిర్భూతో జగత్పతిః. నిశి 
రామావతార మాకర్ణ్ణ కల్కిః పరమహర్షితః 
మరుం (ప్రాహ విస్తరేణ శ్రీరామచరితం వద. నితి 


భా: పిమ్మట రఘుమహారాజు జన్మించెను. అతని వలన అజుడు పుట్టెను. అజపుత్రుడు 
దశరథుడు. జగన్నాథుడగు (శ్రీహరి శ్రీరామునిగ దశరథునికి జన్మించెను. రామావతారమును 
విని మిక్కిలి సంతోషించిన కల్కి రామచరితమును విస్తరముగ చెప్పుమని మరుని అడిగెను. 
సితాపతేః కర్మ వక్తుం కః సమర్శొ౭_స్తి భూతలే 


శేషః సహ(సవదనై రపి లాలాయితో భవేత్‌. 24. 
తథాపి శేముషి మే౬_స్తీ వర్ణయామి తవాజ్ఞయా 
రామస్య చరితం పుణ్యం పాపతాపప్రమోచనమ్‌. శిర 


భా: పీతాపతి యగు ( శ్రీరామచంద్రుని చరితమును సహ(స్రఫణియగు ఆదిశేషుడు కూడ 
వర్ణింపజాలడు. అయినను తమ ఆదేశానుసారము నాబుద్దివైభవమనుసరించి పుణ్య(ప్రదము, 
పాపతాప నివారకము నగు (శ్రీరాముని చరితమును వర్ణించెదను. 

అజాదివిబుధార్థితో2.. జని చతుర్భి రం: కులే 


రవే రజసుతా దజో జగతి యాతుధానక్షయః. నిర్‌ 
నీశుః కుశికజా ధ్వరకయకరక్షయో యో బలా- 
ద్బలీ లలితకంధరో జయతి జానకీవల్లభ?. 26 


భా: బ్రహ్మాది దేవతలచే ప్రార్దింపబడిన (శ్రీహరి రాక్షస నాశమునకై సూర్యవంశమున 
రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగ నాలుగు అంశలతో దశరథుని యింట అవతరించెను. జానకీ 
వల్లభుడగు (శ్రీరామచంద్రుడు బాల్యమున విశ్వామిత్రుని యజ్ఞమును నాశము చేయు రాక్షసులను 
సంహరించెను. 

మునే రనుసహానుజో నిఖిలశ(స్త విద్యాతిగో 

యయా వతివనప్రభో జనకరాజరాజత్సభామ్‌ 


ద్వితీయ భాగము 


విధాయ జనమోహనద్యుతి మతీవ కామ(దుహః 

'ప్రచండకర చండిమా భవన భంజనే జన్మనః. 27 

తమ |ప్రతిమతేజసం దశరథాత్మజం సానుజం 

మునే రను యథా విధేః శశివ దాదిదేవం పరమ్‌ 

నిరీక్య జనకో ముదా కితి సుతాపతిం సంమతం 

నిజోచిత పణక్షమం మనసి భరయ న్నాయయా. 28 

భా: భవబంధ భంజకుడు, తీక్షతేజస్సంపన్నుడు, నిఖిల శస్త్రవిద్యాపారంగతుడగు 
(శ్రీరామచంద్రుడు జనమోహన రూపముతో |ప్రకాశించుచు అనుజుడగు లక్ష్మణునితో కూడి 
విశ్వామి[త్రుని వెంట జనక మహారాజు సభకు వెడలెను. (బహ్మ వెనుక చంద్రుని వలె 
పరమతేజస్వియగు (శ్రీరాముడు విశ్వామిత్రుని వెనుక లక్మణ సహితుడై వెడలెను. ఆదిదేవుడగు 
(శ్రీరాముని చూచి జనకమహారాజు తనపు(త్రకయగు సీతాదేవికి ఇతడు తగినవరుడని 
సంతోషించెను. తాను ఏర్పాటు చేసిన స్వయంవరపరీక్షకు సమర్ద్హునిగ తలచి (శ్రీరాముని 
సమీపించెను. 

స భూపపరిపూజితో జనకజేకితై రర్చితః 

కరాలకఠినం ధనుః కరసరోరుహే సంహితమ్‌ 

విభజ్య బలవదృఢం జయ రఘూద్వహో త్యుచ్చకై- 

ర్ధ్వనిం (త్రిజగతీగతం పరివిధాయ రామో బభౌ. 29 

భా: జనకవుహారాజుచే పూజింపబడి, సీతాదేవి చూపులచే సత్కరింపబడిన 
(శ్రీరామచంద్రుడు మిక్కిలి కఠినమగు ధనస్సును చేతిలో నికి తీసుకొని రెండు ముక్కలు చేసెను. 
శ్రీరామునికి జయమగుగాకి అను జయజయ ధ్వనులు ముల్గోకముల వ్యాపించెను. 

తతో జనకభూపతి రశరథాత్మజేభ్యో దదౌ 

చతస ఉషతీ ర్ముదా వరచతుర్భ్య ఉద్వాహనే 

స్వలంకృత నిజాత్మజాః పథి తతో బలం భార్గవ- 

శ్చృకార ఉరరీ నిజం రఘుపతౌ మహో గ్రం త్యజన్‌. 80 

భా: పిమ్మట జనకమహారాజు దశరథపు(త్రులగు రామలక్షణ భరత శత్రుఘ్నులకు తన 
నలుగురు పుత్రికలు సీత ఊర్మిళ మాండవి శ్రుతకీర్తులను ఇచ్చి వివాహము జరిపించెను. వీరందరు 


2-22 కల్కి పురాణము 


అయోధ్యకు తిరిగి వచ్చు సమయమున మార్గమున పరశురాముడు రామచంద్రునిపై తన 
పరాక్రమమును ప్రదర్శించెను. 
' తతః స్వపుర మాగతో దశరథస్తు సీతాపతిం 

నృపం సచివసంయుతో నిజవిచి(త్ర సింహాసనే 

విధాతు మమల (ప్రభం పరిజనైః [కియాకారిఖిః 

సముద్యతమతిం తదా (దుత మవారయత్‌ కేకయీ. 81 

భా: తరువాత రాజు దశరథుడు మంత్రులతో సమావేశమై సీత్రాపతియగు (శ్రీరాముని 
రాజ్యాభిషిక్తుని చేయుటకు న్నిర్ణయించెను. రాజ్యాభిషేకమునకు ప్రయత్నములు జరుగుచుండగ 
కైకేయి రాముని అభిషేకమును వారించెను. 

తతో గురునిదేశతో జనకరాజకన్యాయుతః 

ప్రయాణ మకరోత్‌ సుధీర్య దనుగః సుమిత్రాసుతః 

వనం నిజగణం త్యజన్‌ గుహగ్యహే వస న్నాదరాత్‌ 

విసృజ్య నృపలాంఛనం రఘుతి ర్భటా చీరభ్యృత్‌. తిని 

భా: పిమ్మట తండ్రి ఆదేశానుసారము సీతాలవ్మణులతో కూడి రాముడు అడవులకు 
పయనమాయెను. పరివారమును విడిచి గుహుని గృహమునకు వెడలి రాజచిహ్నములను విడిచి 
జటావల్కలములను ధరించెను. 

పయానుజయుత స్తతో మునిమతోవనే పూజితః 

స పంచవటికా(శమే భరత మాతురం సంగతమ్‌ 

నివార్య మరణం పతుః సమవధార్య దుఃఖాతుర- 

స్తపోవనగతో ౬వస [దఘుపతి స్తత సాః సమాః, తికి 

కా! సీతాలక్మణులతో గూడిన (శ్రీరాముడు మునివృత్తి నవలంబించి పంచవటి 
ఆ(శ్రమమున నివసించెను. దినుడయిన భరతుడు అచ్చటకు వచ్చి తండ్రి మరణవార్తను చెప్పగ 
మిక్కలి దుఃఖించిన రాముడు భరతుని వారించి మిగిలిన సంవత్సరము అక్కడనే గడిపెను. 

దశాననసహోదరాం విషమబాణవేధాతురాం 

సమీక్య వరరూపిణీం (ప్రహసతీం సతీం సుందరీమ్‌ 

నిజాశయ మధీప్పతీం జనకజాపతి రత్మణాత్‌ 

కరాలకరవాలతః సమకరో ద్విరూపాం తతః, తిక 


ద్వితీయ భాగము "= 

భా: కామపీడితురాలు, సౌందర్యవతియగు రావణుని సోదరి శూర్పణఖ రాముని మోహించి 
వచ్చినది. రాముడు నవ్వుచు లక్ష్మణుని చూపెను. అతడు కరవాలముతో ముక్కు చెవులు కోసి 
కురూపిని చేసెను. 

సమాప్య పథి దానవం ఖరశరైః శనైర్నాశయన్‌ 

చతుర్ణశసహ(స్రకం సమహనత్‌ ఖరం సానుగమ్‌ 

దశాననవశానుగం కనకచారుచంచన్మగం 

పియా(పీయకరో వనే సమవధీదృలా ద్రాకసమ్‌. తిర 

భా: మార్గమున (శ్రీరాముడు అనుచరులతో గూడిన ఖరదూషణులను రాక్షసులను 
సంహరించెను. పిమ్మట రావణుని (పీరణచే బంగారు మాయ లేడి రూపము ధరించి సీతాదేవి 


మనస్సు నాకర్షించిన రాక్షసుని (మారీచుని) వధించెను. 

తతోదశముఖ స్త్వ్వరంస్తమభివీక్య రామం రుషా 

(వ్రజంతమనులత్మణం జనకజా జహారా (శ్రమే 

తతో రఘుపతిః ప్రియాం దలకుటీర సంస్తాపితాం 

న వీక్య తు విమూర్చితో బహు విలప్య సితేతి తామ్‌. 86 

భా: రామలక్ష్మణులు ఆశ్రమమున లేని సమయమున రావణుడు సీతనపహరించెను. 
ఆశ్రమమున సీతను కానరాక రాముడు మిక్కిలి విలపించుచు మూర్చనొందెను. 

వనే నిజగణా(శమీ నగతలే జలే పల్వలే 

విచిత్య పతితం ఖగం పథి దదర్శ సౌమి(తిణా 

జటాయువచనాత్తతో దశముఖాహృతాం జానకీం 

వివిచ్య కృతవాన్‌ మృతే పితరి వహ్నికృత్యం ప్రభుః. తి? 

భా: పిమ్మట రాముడు లక్ష్మణునితో గూడి మహర్షుల, ఆశ్రమములు, పర్వతములు, 
నదులు, లోయలు మొదలగు (ప్రదేశములలో సీతాదేవిని వెదకుచు మార్గమున పడియున్న 
జటాయువును చూచెను. దాని వలన రావణుడు సీతనపహరించిన విషయమును తెలిసికొనెను. 
జటాయువు మరణించగా పితృతుల్యమగు దానికి అంత్యక్రియలు నిర్వర్తించెను. 

ప్రియావిరహకాతరో౬_నుజపురస్పరో రాఘవో 

ధనుర్ధరధురంధరో హరిబలం నవాలాపినమ్‌ 


లన కల్కి పురాణము 


షదదర్శ బుషభాచలా (దవిజవాలిరాజానుజ 

(పియం పవననందనం పరిణతం హితం గేషితమ్‌. 88 

భా: ప్రియావిరహ సంతప్పుడగు రాముడు లక్ష్మణునితో గూడి తిరుగుచు వానరసైన్యమును 
చూచెను. పిమ్మట సూర్యపుత్రుడగు వాలి కనిష్టసోదరుడు సుగ్రీవుని, అతనికి ఇష్టుడగు పవన 
పుత్రుడు హనుమంతుని చూచెను. 

తతస్తదుదితం మతం పవనపు(తసు (గీవయో- 

స్పృణాధిపతి భేదనం నిజనృపాసనస్తాపితమ్‌ 

వివిచ్య వ్యవసాయకైర్నిజ సఖా(పియం వాలినం 

నిహత్య హరిభూపతిం నిజసఖం స రామో౬_కరోత్‌. 39 

భా: పవనపుత్ర సు(గీవుల అభీష్థానుసారము (శ్రీరాముడు సప్తతాలవృక్షములను భేదించెను. 
వాలిని సంహరించి తనస్నహితుడగు సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేసెను. 

అథోత్తరమిమాం హరిర్ణనకజాం సమన్వేషయన్‌ 

జటాయు సహజోదితైర్దలనిధిం తరన్‌ వాయుజః 

దశాననపురం విశన్‌ జనకజాం సమానందయ- 

న్నశోకవనికా శ్రమే రఘుపతిం పునః ప్రాయయాౌ. 40 

భా: పిమ్మట హనుమంతుడు సీతాదేవిని వెదకుచు జటాయువు చెప్పిన (ప్రకారము 
సము(ద్రమును దాటి లంకను ప్రవేశించి అశోకవనమున సీతను ఆనందపరచి తిరిగి రామచంద్రుని 
వద్దకు వచ్చెను. 

తతో హనుమతా బలాదమితరతసాం నాశనం 

జ్వలజ్వ్వలన సంకులజ్వలిత దగ్గలంకా పురమ్‌ 

వివిచ్య రఘునాయకో జలనిధిం రుషా శోషయన్‌ 

బబంధ హరియూథపైః పరివృతో నరైరీశ్వరః 

బభంజ పురపత్తనం వివిధ సర్గ్షదుర్గక్షమం 

నిశాచరపతః (కుధా రఘుపతిః కృతీ సద్గతిః. 41 

భా: రామచంద్రుడు రాక్షసనాశమును లంకాపురదాహమును హనుమంతుని నుండి వినెను. 
తరువాత సముద్రుని శుష్మింపజేసి వారథి నిర్మించి వానర సైన్యముతో లంకాపురము (ప్రవేశించి 
శత్రుపురము లను నాశముగావించెను. 

తతోఐ_నుజయుతో యుధి ప్రబల చండకోదండభృత్‌ 


ద్వితీయ భాగము 2-25 
శరైః ఖరతరైః (కుధా గజరథాశ్వ హంసాకులే 
కరాలకరవాలతః (ప్రబలకాల జిహ్వా(గతో 
హత్య వరరాకసాన్‌ నరపతిర్బభౌ సానుగః, 42 
భా: అనంతరము అనుజునితో గూడి (శ్రీరాముడు ప్రచండమగు కోదండమును ధరించి 
త్రీక్లమగు బాణములతో గజరథాదులను చెల్లాచెదరు చేయుచు కరవాలముచే రాక్షసగణమును 
సంహరించి (ప్రకాశించెను. 
తతో౭_తిబలవానరైర్లిరి మహీేరుహోద్యత్కరైః 
కరాలతరతాడనైర్ణనకజారుషా నాశితాన్‌ 
నిజఘ్నురమరార్దనానతిబలాన్‌ ద శాస్యానుగాన్‌ 
నలాజదహరీశ్వరాశుగ సుతరక రాజాదయః, 48 
భా: అనంతరము నలుడు, అంగదుడు, సు(గీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు 
మున్నగు మహాబలవంతులగు వానరులు చెట్టు కొండలు మొదలగు వానితో రాక్షసులను కొట్టి 
చంపిరి. ఆరాక్షసులు పూర్వమే సీతాదేవి కోపముతోడనే సగము చచ్చియుండిరి. ( అట్టి వారిని 
తేలికగ వానరులు చంపిరని భావము) 
తతో౭_తిబల లత్మణన్రిదళశ నాథ శత్రుం రణే 
జఘాన ఘనఘోషణానుగగజైరసృక్‌ ప్రాళనైః 
ప్రహస్త వికటాదికానపి నిశాచరాన్‌ సంగతాన్‌ 
నికుంభమకరాకకాన్నిశిత ఖడ్గపాతైః [కుధా. 44 
భా: అనంతరము రక్త పానము చేయు సేవకులతో వచ్చిన రావణపు త్రుడగు మేఘనాదుని 
లక్ష్మణుడు సంహరించెను. పిమ్మట (క్రుద్దుడైన లక్ష్మణుడే ప్రహస్త, నికుంభ, మకరాక్ష వికటాది 
రాక్షసులను చంపెను. 
తతో దశముఖో రణే గజరథాశ్వపత్తిశ్వరై- 
రలంఘ్య గణకో టిభిః పరివృతో యుయోధాయుథైః 
కపీశ్వరచమూపతేః పతిమనంతదివ్యాయుధం 
రఘూద్వహమనిందితం సపది సంగతో దుర్ణయః. 45 
భా: పిమ్మట కోట్లకొలది గజరథ అశ్వ పదాతిదలముతో కూడి రావణాసురుడు సుగ్రీవుని 
ప్రభువు, దివ్యాయుధధారి దుర్హయుడునగు (శ్రీరామచం(ద్రునితో యుద్దము చేసెను. 
దశాననమరిం తతో విధివరస్మయావర్ధితం 


2-26 


కల్కి పురాణము 
మహాబలపరా [క్రమం గిరిమివాచలం సంయుగే 
జఘాన రఘునాయకో నిశితసాయకైరుద్ధతం 
నిశాచరచమూపతిం (ప్రబలకుంభకర్ణం తతః. 46 
భా: బ్రహ్మ యిచ్చిన వరముచే వృద్ది పొందువాడు, మహాబలపరాక్రమ సంపన్నుడు, 


సంగ్రామమున పర్వతమువలె అచంచలుడు, రాక్షస సేనాపతి యగు కుంభకర్ణుని రఘనాయకుడయిన 
రాముడు వాడియైన బాణములతో బాధించెను. 


తయోః ఖరతరైః శరైరగ్గగనమచ్చమాచ్చాదితం 

బభౌ ఘనఘటాసమం ముఖరమత్తడిద్వహ్నిధిః 

ధనుర్లుణ మహాశనిధ్వనిభిరావృతం భూతలం 

భయంకర నిరంతరం రఘుపతేశ్చ రకమఃపతే.  ' 47 
భా: రామరావణ యుద్రమున ఆకాశమంతయు మేఘములవలె బాణములతో ఆచ్చాదిత 


మాయెను. బాణముల పరస్పరఘర్షణచే నిప్పుకణములు పుట్టినవి. ధనుష్ట్రంకారములు 
భూతలమంతయు వ్యాపించినవి. యుద్దరంగము భయంకరముగ గోచరించెను. 


తతో ధరణిజారుషా నివిధరామబాణొజసా 

పపాత భువి రావణ స్రిదశనాథ విదావణః 

తతో౭_తికుతుకీ హరిర్ణ్వలన రక్షితాం జానకీం 

సమర్చ్య రఘుపుంగవే నిజపురీం యయౌ హర్షితః, 48 
భా: పిమ్మట దేవేంద్రునికి సయితము భయకారకుడగు రావణుడు సీతాదేవి కోపాగ్ని, 


రామచంద్రుని బాణతేజస్సులచే నేల గూలెను. అనంతరము కపి గ్రేష్టుడగు హనుమంతుడు అగ్నిచే 
శుద్ది చేయబడిన సీతాదేవిని (శ్రీరామునికి సమర్పించి హర్షముతో నిజపురమునకు వెడలెను. 


పురంధరకథాదరః సపది తత్ర రకః పతిమ్‌ 

విఫీషణ మభీషణం సమకరోత్తతో రాఘవః. 49 
హరిశ్వరగణావృతో౭_వని సుతాయుతః సానుజో 

రథే శివసఖేరితే సువిమలే లసత్‌ పుష్వకే 

మునీశ్వరగణార్చితో రఘుపతిస్త్వ్రయోధ్యాం యయౌ 

వివిచ్య మునిలాంఛనం గుహగృ్యహే౭_తిసఖ్యం స్మరన్‌. ర్‌0 
భా; దేవేంద్రుని వచనములపై ఆదరము కల్గిన | శ్రీరాముడు శాంతస్వభావుడగు విభీషణుని 


ద్వితీయ భాగము eu 

రాజ్యాభిషిక్తుని గావించెను. వానరరాజులతో, సీతాలవత్మణులతో గూడిన రఘురాముడు, 
శోభాయమానమగు పుష్పుకవిమానము నెక్కి మునివేషమును, గుహుని స్నేహమును స్మరించుచు 
అయోధ్యకు వచ్చెను. 

తతో నిజగణావృతో భరతమాతురం సాంత్వయన్‌ 

స్వమాతృగణవాక్యతః పితృనిజాసనే భూపతిః 

వసిష్టమునిపుజ్లవైః కృతనిజాభిషేకో విభుః 

సమస్తజనపాలకః సురపతిర్యథా సంబభౌ. ర్‌1 

భా: అనంతరము (శ్రీరాముడు మనోవ్యథతో కలతపడు భరతుని ఓదార్భెను. మాత 
ఆదేశానుసారము పితృ సింహాసన మధిరోహించెను. వసిష్టాది మహర్షులు అతనిని అభిషిక్తుని 
చేసిరి. సమస్త జన రక్షకుడగు రాముడు దేవేంద్రుని వలె శోభిల్లెను. 

నరా బహుధనాకరా ద్విజవరాస్తపస్తత్పరాః 

స్వధర్మకృతనిశ్చయాః స్వజనసంగతా నిర్భయాః 

ఘనాః సుబహువర్షిణో వసుమతీ సదా హర్షితా 

భవత్యతిబలే నృపే రఘుపతావభూత్‌ సజ్ఞగత్‌. ర్‌ని 

భా: అతిబలుడగు (శ్రీరాముడు మహారాజు కాగా లోకమంతయు సన్మార్గమున నడచినది. 
(ప్రజలు ఐశ్వర్యవంతులయిరి. బ్రాహ్మణులు తపస్సంపన్నులయిరి. అందరు నిర్భయముగ తమతమ 
ధర్మములను పాలించిరి. సకాలమున మేఘుడు వర్షించుటచే భూమి సస్యశ్యామల మాయెను. 

గతాయుతసమాః (పియైర్నిజగుణైః ప్రజా రంజయన్‌ 

నిజాం రఘుపతిః ప్రియాం నిజమనోభవైర్మోహయన్‌ 

మునీంద్రగణసంయుతో౭౬_ప్యయజదాదిదేవాన్‌ మఖై- 

ర్థనైర్విపులదకిణై రతులవాజిమేధై స్రీభిః. ర్‌తి 

భా: | శ్రీరాముడు పదివేల సంవత్సరములు తన గుణగణములచే ప్రజలను ఆనందపరచెను. 
మనోభీష్టములను తీర్చి జానకీదేవిని తృప్తిపరచెను. ముని గణముతో కూడి యజ్ఞయాగములను 
చేసి, విపుల దక్షిణల నిచ్చి దేవతల నానందపరచెను. రఘుపతి మూడు అశ్వమేధయాగములను 
కూడ చేసెను. 

తతః కిమపి కారణం మనసి భావయన్‌ భూపతి- 

రవౌ జనకజాం వనే రఘువరస్తదా నిరృణః 


2-28 కల్కి పురాణము 


తతో నిజమతం స్మరన్‌ సమనయత్‌ (ప్రచేతస్సుతో 

నిజాశమముదారధీ రఘుపతేః (ప్రియాం దుఃఖితామ్‌. ర్‌కీ 

భా: ఏదో కారణమును మనస్సులో నుంచుకొని నిరయుడగు రాముడు సీతాదేవిని 
అడవులలో విడిచెను. పిమ్మట వాల్మీకి మహర్షి తనచే రచింపబడిన రామాయణగాథను స్మరించుచు 
దుఃఖితురాలయిన సీతాదేవిని తన ఆశ్రమమునకు తీసుకు వెళ్ళెను. 

తతః కుశలవౌసుతౌ (ప్రసుషువే ధరి(తీసుతా 

మహాబలపరా[1కమౌ రఘుపతీర్యశోగాయనౌ 

స తామపి సుతాన్వితాం మునివరస్తు రామాంతికే 

సమరయ దనిందితాం సురవరైః సదావందితామ్‌. ర్‌ర్‌ 

భా: అనంతరము సీతాదేవికి కుశుడు లవుడను మహాబలపరా క్రమ సంపన్నులగు ఇద్దరు 
పుత్రులు కల్లిరి. వారు రామచరితమును గానము చేసెడివారు, వాల్మీకి ఇద్దరు పుత్రులతో గూడ 
దేవతలచే పూజ్యురాలగు సీతాదేవిని (శ్రీరామునికి సమర్పించెను. 

తతో రఘుపతిస్తు తాం సుతయుతాం రుదంతీం పురో 

జగాద దహనే పునః (ప్రవిశ ళోధనాయాత్మనః 

ఇతీరితమవేక్య సా రఘుపతేః పదాబ్దే నతా 

వివేశ జననీయుతా మణిగణోజ్వులం భూతలమ్‌. 56 

భా: ఏడ్చుచు ఎదురుగ వచ్చిన సీతాదేవిని శుద్ది నిమిత్తము మరల అగ్నిపరీక్ష చేయుమని 
(శ్రిరాముడు పలుకగ అతని పదాబ్దములను నమస్కరించి సీతాదేవి తన తల్లి భూదేవితో గూడి 
పాతాళమును (ప్రవేశించెను. 

నిరీతక్యరఘునాయకో జనకజా (ప్రయాణం స్మరన్‌ 

వసిష్ట గురుయోగతోంనుజయుతో౭౬_గమస్త్వం పదమ్‌ 

పురః స్థితజనైః స్వకైః పశుఖిరీశ్వరః సంస్పృశన్‌ 

ముదా సరయుజీవనం రథవరైః పరీతో విభుః. ర్‌? 

భా: సీతాదేవి పాతాళగమనమును స్మరించుచు | శ్రీహరి గురువయిన వసిష్టుడు, తమ్ములు, 
పురజనులు మొ॥వారితో గూడి సరయూనదిలో చేరి స్పృశించి దివ్యవిమానమున వైకుంఠమునకు 
వెడలెను. 


ద్వితీయ భాగము 2-29 
యేశ్య్ళ్యణ్వంతి రఘూద్వహస్య చరితం కర్ణామృతం సాదరాత్‌ 
సంసారార్హవశోషణజ్పు పఠతానూమోదదం మోకదమ్‌ 
రోగాణామిహ శాంతయే ధనజన స్వరాది సంపత్తయే 
వంశానామపి వృద్ధయే (ప్రభవతి శ్రీశః పరిశః (ప్రభుః. 58 
భా: కర్ణామృతమగు (శ్రీరామచరితమును భక్తితో వినువారు సంసారసాగరమునుండి 

ముక్తి పొందుదురు. రోగము లుపశమించును. వంశము వృద్దిపాందును. ధన, పుత్ర, స్వర్గసంపదలు 
లభించును. ఇది చదువు వారికి పరమ పురుషార్ధమగు మోక్షము లభించును. 


ఇతి (శ్రీ కల్కి పురాణే2_నుభాగవతే 
భవిష్యే తృతీయాంకేశ్రీరామ చరితం 


ఇది (శ్రీభాగవతానుబంధము భవిష్యము నగు 
(శ్రీ, కల్కిపురాణమున తృతీయాంశమున 
(శ్ర్రరామచరితమను 
తృతీయాధ్యాయము. 
xxx 


కల్కి పురాణము 
తృతీయాంశము- చతుర్దా ధ్యాయము 


4-20 
రామాత్‌ కుళో౬_భూదతిథిస్తతో౬_భూ న్నిషధా న్నభః 
తస్మాదభూత్‌ పుండరీకః షేమధన్వా£౬_భవత్తతః. 1 
దేవానీకస్తతో హీనః పారిపాతో౬_థ హీనతః 
బలాహకస్తతో౭౬_ర్కశ్చ రజనాభస్తతో౭_భవత్‌. ని 
ఖగణా ద్విధృ తస్తస్మాద్ధిరణ్యనా భ సంజ్ఞితః 
తతః పుష్పా[ద్రువస్తస్మాత్‌ స్యందనో౬_థాగ్ని వర్ణకః. తి 


భా: రాముని వలన కుశుడు జన్మించెను కుశునికి అతిథి పుట్టెను. అతని పుత్రుడు 
నిషధుడు. నిషధపుత్రుడు నభుడు. నభపు(త్రుడు పుండరీకుడు. అతని పుత్రుడు క్షేమ ధన్వుడు. 
అతనికి దేవానీకుడు కలిగెను. దేవానీక పుత్రుడు క్షేమధన్వుడు. అతనికి దేవానీకుడు కలిగెను. 
దేవానీక పుత్రుడు హీనుడు. హీనునికి పారిపాత్రుడు, పారాపాత్రునికి బలాహకుడు, అతనికి 
అర్కుడు, అర్కునకు అజనాభుడు, అతనికి ఖగణుడు, ఖగణునకు విధృతుడు, విధృతునకు 
హిరణ్యనాభుడు, అతనికి పుష్పుడు, ప (ధ్రువుడు, (ధ్రువునకు స్యందనుడు, స్యందనునకు 
అగ్నివర్దుడు జన్మిచిరి. 
తస్మాబ్బీ(ఘోా౭_ భవత్‌ పుత్రః పితామే£_తులవి,కమః 


తస్మాన్మరుం మాం కే౭_పీహ బుధం చాపి సుమి(త్రకమ్‌. జీ 
కలాపగ్రామమాసౌొద్య విద్ధి సత్తపసి స్థితమ్‌ 
తవావతారం విజ్ఞాయ వ్యాసాత్‌ సత్యవతీసుతాత్‌. ర్‌ 


భా: అనుపమపరా[క్రమ సంపన్నుడగు శీఘ్రుడు అగ్నిపుత్రుని కుమారుడు. మరువను 
పెరుగల నెను అతని పుత్రుడను. నన్ను బుధుడు, సుమిత్రుడని కూడా అందురు. కలాపగ్రామమున 


ఇంతవరకు తపమాచరించితిని. సత్యవతీపు త్రుడగు వ్యాసుని వలన తమ అవతార వృత్తాంతము 
తెలిసికొంటిని. 


ద్వితీయ భాగము 2-31 


(ప్రతీక్య కాలం లవాబ్బం కలేః |ప్రాప్తస్తవాంతికమ్‌ 

జన్మకోట్యంహసాం రాశేర్నాశనం ధర్మశాసనమ్‌ 

యశఃకీర్తికరం సర్వకామపూరం పరాత్మనః. 6 

భా: కలి యొక్క లక్ష సంవత్సరముల కాలమును నిరీక్షించి నీ దగ్గరకు వచ్చితిని. 
పరమాత్మయగు మీ దర్శనము వలన కోటి జన్మల పాపము నశించును. ధర్మము వృద్దిచెందును. 
యశస్సు కల్లును. అన్ని కోరికలు తీరును. 


కల్కిరువాచ...... 
జ్ఞాతస్తవాన్వయస్త్వం చ సూర్యవంశసముద్భవః 
ద్వితీయః కో౭_పరః శ్రీమాన్‌ మహాపురుషలక్షణః. 7? 
ఇతి కల్కివచః (శ్రుత్వా దేవాపిర్మధురాకరామ్‌ 
వాణీం వినయసంపన్నః (ప్రవక్తుముపచ క్రమే. 8 


భా: కల్కి పలికెను. నీ వంశమును గూర్చి తెలిసినది. నీవు సూర్యవంశపురాజువు. 
మహాపురుష లక్షణములు కల్గిన రెండవవలరెవరు? అని అడిగెను. కల్కిమాటలు వినిన దెవాపి 
వినయముత్‌' మధురముగ ఇట్లు పలికెను. 
దేవాపీరువాచ...... 

(పలయాంతే నాభిపద్మాత్‌ తదాభూచ్చతురాననః 

తదీయ తనయాద త్రీ శృం (దస్తస్మాత్తతో బుధః. 9 

తస్మాత్‌ పురూరవా జజ్టే యయా తిర్నాహుషస్తతః 

దేవయాన్యాం యయాతిస్తు యదుం తుర్వసుమేవ చ. 10 

శర్మిషాయాం తథా దు హ్యుం చానుం పూరుంచ సత్పతే 

జనయామాస భూతాదిర్భూతానీవ సిసృకయా. 11 

భా: (ప్రలయాంతమున తమ నాభి కమలము నుండి బ్రహ్మ జన్మించెను. బ్రహ్మపుత్రుడు 
అత్రి. అత్రిపుత్రుడు చంద్రుడు. చంద్రుని పుత్రుడు బుధుడు. బుధుని పుత్రుడు పురూరవుడు. 
పురూరవుని పుత్రుడు నహుషుడు. నహుషుని పుత్రుడు యయాతి. యయాతికి దేవయాని 
యందు యదు, తుర్వసులను ఇద్దరు పుత్రులు జన్మించిరి. అటే శర్మిస్టకు ద్రుహ్యుడు, అనుడు, 
పూరుడు అనెడి ముగ్గురు పుత్రులు కల్లిరి. సృష్టి సమయమున భూతాదులు అనగా తామస 
అహంకారము పంచభూతములను సృజించినట్టు, యయాతి అయిదుగురు ఫు త్రులను పొందెను. 


2-32 


కల్కి పురాణము 
పూరోర్ణనమేజయస్తస్మాత్‌ పచిన్వానభవత్తతః 
ప్రవీరస్తన్మనస్యుర్వై తస్మాచ్చాభయదో£౬_భవత్‌. 12 
ఉరుకయాచ్చ (త్యరుణిస్తతో 2_భూత్‌ పుష్కరారుణిః 
బృహత్‌ కేతా దభూద్దస్తీ యన్నామ్నా హస్తినాపురమ్‌. 18 


భా: పూరుపుత్రుడు జనమేజయుడు. జనమేజయ పుత్రుడు (ప్రచిన్వంతుడు. 
(ప్రచిన్వంతుని పుత్రుడు (ప్రవీరుడు. ్రవీరుని పుత్రుడు మనస్యువు. మనస్యుని పుత్రుడు 
అభయదుడు. అభయద పుత్రుడు ఉరుక్షయుడు. ఉరుక్షయ పుత్రుడు తరుణి. (తరుణి 
పుత్రుడు పుష్కరారుణి. పుష్కరారుణి పుత్రుడు బృహత్‌క్షేత్రుడు. బృహత్‌క్షేత్రుని పుత్రుడు 
హస్తి. ఇతని పేరుతో హస్తినాపురమని నగరము ప్రసిద్ది చెందినది. 

అజమీఢో ద్విమీఢశ్చ పురమీఢస్తు తత్సుతాః 


అజమీఢా దభూ దృకస్తస్మాత్‌ సంవరణాత్‌ కురుః. 14. 
కురోః పరికిక్‌ సుధనుర్ణహ్నుర్నిషధ ఏవచ 
సుహోత్రో౭_భూత్‌ సుధనుషశ్చ్యు వనాచ్చ తతః కృతీ. 15 


భా: అజమీఢుడు, ద్విమీఢుడు, పురుమీఢుడని హస్తికి ముగ్గురు పుత్రులు. అజమీధ 
పుత్రుడు బుక్షుడు. బుక్ష పుత్రుడు సంవరణుడు. సంవరణ పుత్రుడు కురువు. కురుపుత్రుడు 
పరీక్షిత్తు. సుధను, జహ్ను, నిషేధులు పరీక్షిత్తు పుత్రులు. సుధను పుత్రుడు సుహో్రుడు. 
సుహోథ్రుని పుత్రుడు చ్యవనుడు. 

తతోబృహథస్తస్మాక్‌ కుశా గ్రా దృషభో£_భవత్‌ 


తతః సత్యజితః పుత్రః పుష్పవాన్నహుషస్తతః. 16 
బృహ దథాన్య భార్యాయాం జరాసంధః పరంతపః 
సహదేవస్తత స్తస్మాత్‌ సోమాపిర్య[చ్చుత శవాః. 17 


భా: చ్యవన పుత్రుడు బృహద్రథుడు. బృహ ।ద్రథ పుత్రుడు కుశాగ్రుడు. కుశా గ్రపుత్రుడు 
బుషభుడు. బుషభ,పుత్రుడు సత్యజిత్తు. సత్యజిత్‌ పుత్రుడు పుష్పవంతుడు. నహుషుడు 
పుష్పవంతుని పుత్రుడు. బృహ ద్రథునికి మరియొక భార్య యందు శత్రుతాపకుడగు జరాసంధుడు 
పుట్టెను. జరాసంధ పుత్రుడు సహదేవుడు. సహదేవ పుత్రుడు సోమాపి. సోమాపి పుత్రుడు 
(శ్రుత[శ్రవసుడు. 


ద్వితీయ భాగము 23 
సురథాద్విదూ రథ స్తస్మాత్‌ సార్వభామో౬_భవత్తతః 


జయసేనా[దథానీకోఇ. భూద్యుతాయుశ్చ కోపనః. 18 
తస్మాద్ధివా తిథిస్త స్మాదృతస్త స్మాద్ది లీపకః 
తస్మాత్‌ ప్రతీపక స్తస్య దేవాపిరహమీశ్వర. 19 


భా: శ్రుతశ్రవసుని పుత్రుడు సురథుడు. సురథుని పుత్రుడు విదూరథుడు, విదూరథ 
పుత్రుడు సార్వభౌముడు. సార్వభౌమపు త్రుడు జయసేనుడు. జయసేన పుత్రుడు రథానీకుడు. 
రథానీకుని వలన కోపస్వభావము గల యుతాయువు జన్మించెను. యుతాయుపుత్రుడు దేవాతిథి. 
దేవాతిథి పుత్రుడు బుక్తుడు. బుకసు(త్రుడు దిలీపుడు. దిలీప పుత్రుడు ప్రతీపకుడు. పరమేశ్వర! 
నేను ప్రతీపకుని పుత్రుడగు దేవాపిని. 

" రాజ్యం.శాంతనవే దత్వా తపస్యేకధియా చిరమ్‌ 


కలాప(గ్రామ మాసాద్య త్వాం దిదృక్షురిహాగతః. 20 
మరుణానేన మునిఖిరేభిః (ప్రాప్య పదాంబుజమ్‌ . 
తవ కాలకరాలాస్యాద్యాస్యామ్యాత్మవతాం పదమ్‌. 21 


భా: రాజ్యమును శంతనునకు అప్పగించి తపస్సు పరమార్ధముగ తలచి కలాప గ్రామమున 
నివసించుచు మిమ్ములను చూడవలెనని ఇక్కడకు వచ్చితిని. మరువుతో, మహర్షులతో కూడి 
నేను కాలమునకు ( యమునకు) కరాలము వంటి నీ పాదపద్మములను సేవించి ఆత్మజ్ఞానమును 
పొందగలను. 


తయోరేవం వచః (శుత్వా కల్కిః కమలలోచనః 

ప్రహస్య మరుదేవాపి సమాశ్వాస్య సమబవీత్‌. శశ. 

భా: వారి వచనములను విని కమలలోచను డయిన కల్కి చిరునవ్వు నవ్వి, మరుదేవాపులను 
ఓదార్చి యిట్లనెను. 


యువాం పరమధర్మజ్న్ళా రాజానౌ విదితావుభా 

మదాదేశకరౌ భూత్వా నిజరాజ్యం భరిష్యథః. 28 
మరో త్వామభిషేక్యూమి నిజాయోధ్యా పురే£_ధునా 

హత్వా మ్రేచ్చానధర్మిష్తాన్‌ ప్రజాభూత విహింసకాన్‌. 24 


కల్కి పురాణము 

దేవాపే తవ రాజ్యే త్వాం హస్తినాపురపత్తనే ర 

అభిషేకా శక్ష్యామి రాజర్తే హత్వా పుక్కసకాన్‌ రణే. నిర్‌ 

భా: కల్కి పలికెను. సరమధార్శ్మికులుగ ప్రసిద్ది గాంచిన మీరిరువురునా. ఆదేశానుసారము 
sae రాజ్యములను పరివాలింపుడు. మరూ! అధార్మికులు, (పజాహాంసకులగు మ్రేద్భులను 
సంహరించి నిన్ను అయోధ్యకు రాజుగ చేసెదను. దేవాపి! పుల్కసజాతివారిని (చండాలురు) 
చంపి నిన్ను హస్తినాపురమునకు రాజుగ చేసెదను. 

మథురాయామహం స్థిత్వా  హరిష్యామి త తు వో భయమ్‌ 


'శయ్యాకర్గా నుష్టముఖా నేక జంఘా న్వినోదరాన్‌, బో 26 
హత్వా కృతం యుగం కృత్వా పాలయిష్యామ్యహం [ప్రజాః 
తపో దేశం (వ్రతం త్యక్యా సమారుహ్య రథోత్తమమ్‌. : ని 


భా: నెను మథురానగరమున నుండి మీ భయమును దూరము చేయగలను. శయ్యాకర్లులు, 
ఉ(షప్రముఖులు, ఒక పిక్కగలవారు, ఉదరరహాతులను చంప కృతయుగమును శాస (ప్రజలను 
రక్షీంచెదను. తపోవేషమును, (వ్రతమును విఢిచి రథము నెక్కి మీరు వెడలుడు. 
యువాం శ[స్తాన్రకుశలొ సేనాగణప పరిచ్చదౌ 


భూత్వా మహారథౌ లోకే మయాసహ చరిష్యథః. 28. 
విశాఖయూపభూపాలస్తనయాం వినయాన్వితామ్‌ 

వివాహే రుచిరాపౌంగీం సుందరీం త్వాం (ప్రదాస్యతి. 29 
నాథో భూపాల లోకానాం స్వస్తయే కురుమే వచః 

రుచికాశ్వసుతాం శాంతాం దేవాపే త్వం సముద్వహ. 80 


భా: శస్రాస్త్రముల యందు కుశలురు, సేనాగణముతో కూడిన మహారథులగు మీరు 
వ్లైచ్చనాశవుఎ కొజకు నాతో సంచరించవలఫినది. ఐఎశాఖయయలాప భూపాలుడు 
ఎనయసంపన్నురాలు, సౌందర్యవతి యగు తన పుత్రికను మరురాజగు నీకిచ్చి వివాహము చేయును. 


లోకకళ్యాణము కొ 5 అకు నామాటలను చక్కగ పాలింపుము. దేవాపి! న. పు(త్రికయగు 
శాంతను నీవు వివాహమాడుము. 


విస్మయావిష్టహృద్రయౌ మేనాతే హరిమీశ్వరమ్‌. 81 


ద్వితీయ భాగమ్లు వ. 
ఇతి బువత్యభయదే ఆకాశాత్‌ సూర్యసన్నిభా 
రథౌ నానామణీ (వాతఘటితౌ కామగౌ పురః 
సమాయాతా జ్వలద్దివ్య శా (సైః పరివారితె. తిన 
భా: కల్కియొక్క ఆశ్వాసముతో గూడిన మాటలను విని వారిద్దరు మునిగణముతో 
గూడ ఆళ్ళర్య చకితులై కల్కిని (శ్రీహరిగ తలచిరి. అభయవచనములు కల్కి పలుకుచుండగ 
ఆకాశమార్గము నుండి సూర్యుని వలె ప్రకాశించునవి, మణులచే అలంకరింపబడినవి, (ప్రకాశించెడి 
దివ్య అ(స్త్రశస్త్రములత్‌ నిండిన రెండు రథములు వచ్చినవి. 
దదృశుస్తే సదోమధ్యే విశ్వకర్మ వినిర్మితౌ 


భూపా మునిగణాః సభ్యాః సహరాః కిమితీరితాః. 88 
కల్కి రువాచ., | 

మ సోమేంద్రయమవై శ్రవణాంగజో 

రాజానౌ లోకరజార్ధ మావిర్బూతౌ విధంత్యమీ. తీ4 


భా: విశ్వకర్మచే నిర్మింపబడిన రథములను చూచి రాజులు, మునిగణము, ఇది యేనుని 
ఆశ్చర్యపడిరి. కల్కి పలికెను. సూర్య, చంద్ర, ఇంద్ర, యము, కుబేరుల అంశలగు మీరిద్దరు 
భూమిని పాలించుటకు రాజులుగ అవతరింఎరి. ఈ నెషయము వీరందరికి తెలియును. 


శాన్‌ స్స లో CU యఖ Fa oor కా. 
కాలనాచ్చాదితాకారా మమ సంగాదిజోోొదితే 


యువాం రథావారుహతాం శ|కదత్తం మమాజ్ఞయా. తిర 
ఏవం వదతి విశ్వైశే పద్మనాథె సనాతనే 
దివా వవర్షుః కుసుమై స్తుష్ణువు ర్మునయో౬_(గతః. 86 


భా: ఇంతవరకు మీమీ ఆకారములు ( అవతారములు) కప్పుబడియున్నవి. నా సాంగత్యముచే 
ఇప్పుడు వ్యక్తమైనవి. నా ఆజ్ఞ ననుసరించి యిం ద్రదత్తమగురథము నధిరోహింపుడు. పద్మనాభుడు 
ఈ విధముగ పలుకుచుండగ దేవతలు పుష్పువర్షము కురుపించిరి. మునులు స్తోత్రము చేసిరి. 
గంగావారి పరిక్షిన్న శిరోభూతి పరాగవాన్‌ 


శనైః పర్వ్పతజా సజ్ల శివవతి అవన వో త్ర 


కల్కి పురాణము 
లోకాతీతో నిజతను మరున్నాశితా౭. ధర్మసంఘ - 
స్తేజోరాశిః సనకసదృశో మస్కరీ పుష్కరాకః. “తిరి 
భా: గంగాజలముచే తడిసిన, శివుని శిరోవిభూతి రేణువులతో గూడిన, పార్వతీదేవిని 
స్పుశించుటచే మంగళప్రదమయిన వాయువు వీచు చున్నది. ఆ సమయమున సనకముని వంటి 
తేజోరాశి, దండధారియగు నొక బ్రహ్మచారి అచ్చటకు వచ్చెను. తప్త్పకాంచనము వలె అతని శరీరము 
నుండి కాంతులు (ప్రసరించు చున్నవి. ధర్మమునకు నిలయవుగు నతడు జటాధారియ్లై 
వునోహరవథస్త్రువబను ధరించెను. లోకాతీతుడు, నిజశరీరస్పర్శ వూ(త్రవఎచే 
అధర్మసముదాయమును నాశము చేయువాడు; కమల దలముల వంటి నేత్రములు కలవాడై శో భిల్లెను. 


ఇతి శ్రీ కల్కి పురాణే2_ నుభాగవతే భవిష్యే తృతీయాంశే' 
సూర్యచం[ద్ర వంశానుకీర్తనం నామ 
చతుర్వొఇ_ధ్యాయః 


ఇది భాగవతానుబంధము భవిష్యమునగు 
(శ్రీకల్కి పురాణమున తృతీయాంశమున 
సూర్య చంద్ర వంశానుకీర్తన మను 
చతుర్ణాధ్యాయము. 
XxX 


కల్కి పురాణము 
తృతీయాంశము- పంచమాధ్యాయము 


శుక ఉవాచ.... 


అథ కల్కిః సమాలోక్య సదసాంపతిభిః సహ 
సముత్గాయ వవందే తం పాద్యార్హ్యాచమనాదిభిః. 1 
వృద్ధం సంవేశ్య తం భికుం సర్వాశ్రమనమస్కృతమ్‌ 

పపచ్చ కో భవానత్ర మమ భాగ్యాదిహాగత:. ని 


భా: శుకుడు పలికెను. తేజః పుంజమువలె (ప్రకాశించెడి బ్రహ్మచారిని చూచి 
సభాసదులతో కూడ లేచి నిలబడి కల్కి పాద్యము, అర్ర్యము, ఆచమనము మున్నగు వానితో 
అతనిని పూజించెను, అన్ని ఆశ్రమములవారిచే నమస్మరింపదగిన భఛిక్షుకుని కూర్చుండ బెట్టి 
కల్కి, నాభాగ్యముచే ఇక్కడకేతెంచిన తమరెవరని ప్రశ్నంచెను. 

పొయళో మానవా లోకే లోకానాం పారణేచ్చయా 


చరంతి సర్వసుహృదః పూర్ణా విగత కల్మషాః. తి 
మస్కర్యువాచ........ 

అహం కృతయుగం శ్రీశ తవాదేశకరం పరమ్‌ 

తవావిర్భావ విభవ మీకణార్ధ మిహాగతమ్‌. క్షీ 


భా: అందరి హితమును కోరు పాపరహితులగు మానవులు లోకములనుద్రరించుటకు 
తిరగెదరు. సన్యాసి పలికెను. ఓ (శ్రీనాథ! మీ ఆదేశమును పాలించు కృతయుగమును నేను. 
తమ అవతారవైభవమును చూచుట కి చ్చటకు వచ్చితిని. 

నిరుపాధిర్భవాన్‌ కాలః సోపాధిత్వ ముపాగతః 

క్షణదండలవాద్యం గైర్య్మాయయా రచితం స్వయా. ర్‌ 

పకాహోరా(త మాసర్ద్డు సంవతృరయుగాదయః 

తవేక్షయా చరంత్యేతీ మనవశ్చ చతుర్దశ. 6 


వ. కల్కి పురాణము 

భా: ఉపాధిరహితమగు కాలస్వరూపుడవగునీవు క్షణ, దండ, లవాది ధర్మములచే ఉపాధి 
సహితుడవైతిపి. స్వీయమగు మాయచే లోకముల సృష్టి జరిగినది. తమ కటాక్షములచే పక్ష 
అహోరాత్ర, మాస, బుతు, సంవత్సర, యుగాదులు, ( పదునాల్లురు) మనువులు నియమితముగ 
పరి(భమించెదరు. 

స్వాయంభువస్తు 'పథమస్తతః స్వారోచిషో మనుః 


తృతియ ఉత్తమస్తస్మాచ్చతుర్ధస్తామసః స్మృతః. 7 
పంచమోరైవతః షష్పశ్చాకముషః పరికర్తితః 

వైవస్వతః సప్తమో వై తతః సొవర్ణిరష్టమః: 8 
నవమో దకసావర్శి (ర్పహ్మసావర్ణిక స్తతః 

దశమో ధర్మసావర్తి రేకాదశః 8 స ఉచ్యతే, 9 
రుద్రసావర్ణికస్తత్ర మనుర్వైద్వాదశః స్మృతః 

తయోదశమనుర్వేద సావర్ణి ర్లోకవిశుతః. 10 
చతుర్దశేంద్ర సావర్ణి రేత తవ విభూతయః 

యాంత్యాయాంతి క్రకాశంతే నామరూపాదిభేదతః. 11 


భా: “స్వాయంభువ, స్వారోచిప, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష వైవస్వత, సావర్ణి, 

దక్షసావర్షి, (బహ్మసావర్షి, ధర్మసావర్షి, రు ద్రసావర్షి, వెదసావర్షి, ఇం(ద్రసావర్షి' అనువారు 

పదునాల్లురు మనువులు. వీరు తమ విభూతులు ( ఐశ్వర్యములు) నామ రూపముల మొదలగు 

భదములచె వ్యక్తావ్యక్తము లగుచుందురు. 
59 


దాాదశాబ్దసహ(సేణ దేవానాంచ చతుర్యుగమ్‌ 

చత్వారి _ ణిడి?  దైకం సహ(సగణితం మతమ్‌. 12 
తావచ్చతాని చత్వారి |తీణి ద్వే చైకమేవ హి 

సంధ్యా (క్రమేణ తేషాంతు సంధ్యాంళో౭._.పి తథావిధః. మేతి 


భా: దేవతలకు పండ్రెండు వేల సంవత్సరముల పరిమాణము గలది యుగచతుష్ట్రయము. 
అట్టే నాలుగు వేల సంవత్సరములు కృతయుగము. మూడువేల సంవత్సరములు (త్రేతాయుగము. 
రెండువేల సంవత్సరములు ద్వావంయుగోవటు; 'వెయ్యిస సంవత్సరముల పరిమాణము కలియుగము, 
నాలుగు యుగముల hs (క్రమముగ నాలుగు వందలు, మూడు వందలు, రెండువందలు, 
వలు న. త ఎ లు! శేషసంధ్య పరిమాణము కూడా పైవిధముగనే చెప్పవలెను. 


ద్వితీయ భాగము 2-39 
ఏకసప్తతికం తృతయుగం భుజ మనుర్భువి 
మనూనామపి సర్వేషామేవం పరిణతిర్భవేత్‌ 


దివా ప్రజాపతేస్తత్తు నిశా సా పరికీర్ణితా. 14 
అహోరాత్రం చ పకస్తే మాససంవత్సరర్తవః 
సదుపాధికృతః కాలో (బహ్మణో జన్మమృత్యుకృత్‌. 15 


భా: ఒక్కొక్క మనువు 71 యుగముల కాలము ననుభవించును. ఇట్లు పదునాల్లురు 
మనువులు అనుభవించు యుగ కాలము (బ్రహ్మకు ఒక పగలు. అట్టే ఇంతటి కాలము ఒక రాత్రి. 
ఈ విధముగ పగలు, రాత్రి, పక్షము, మాసము, సంవత్సరము, బుతువులనెడి ఉపాధులతో 
కూడిన కాలము బ్రహ్మకు జన్మమృత్యుకారకమగును. 

శతసంవత్సరే (బ్రహ్మా లయం 'పాప్న్నోతి హి త్వయి 


లయాంతే త్వన్నాఖిమధ్యా దుత్ధితః సృజతి (ప్రభుః. 16 
తత్ర కృతయుగాంతే౭_హం కాలం సద్ధర్మపాలకమ్‌ 
కృతకృత్యాః ప్రజా యత్ర తన్నామ్నా మాం కృతం విదుః. 17 


భా: బ్రహ్మ ఆయుర్దాయము నూరు సంవత్సరములు. అనంతరము మాయందే 
లయము పొందును. (పలయ కాలము తరువాత తిరిగి బ్రహ్మ మీ నాభి కమలము నుండి ఉద్భవించి 
జగత్తును సృష్టించునుం_ నెను కాలవలు యొక్క అంశయుగం కృత యుగ వును 
సద్రర్మములనురక్షించువాడను. నాకాలమున (ప్రజలు ధర్మపాలనచేసి కృతకృత్య్యులగుటుచె 
కృతయుగమను పేరుతో నేను ప్రసిద్దుడను. 

ఇతి తద్వచ ఆ(శుత్య కల్కిర్నిజ జనావృతః 


(ప్రహర్షమతులం లబ్యా(శుత్వా తద్వచనామృతమ్‌. 18 
అవహిత్తాముపాలక్య యుగస్యాహ జనాన్‌ హితాన్‌ 

యోద్దుకామః కలేః పుర్యాం హృషో విశసన (ప్రభుః. 19 
గజరథతురగాన్‌ నరాంశ్చయోధాన్‌ 


కనకవిచిత విభూషణాచితాంగాన్‌ 

ధృతవివిధవరాశ్త్రశస్రపూర్జాన్‌ 

యుధి నిపుణాన్‌ గణయధ్వమానయధ్వమ్‌. 20 
భా: కృతయుగ వచనములు వినిన కల్కి తన అనుచరులత్‌ ' గూ పారమగు ఆనందమును 


2-40 కల్కి పురాణము 
పొందెను. కృతయుగము యొక్క మరుగుపరచు కొనిన రూపమును వీక్షించినకల్కి సంతుష్టుడై 
క లియెొక్క విశసనపురవుందు యుద్దము చేయదలచి తనతో నున్న జనులతో వివిధ 
అలంకారభూషితులగు గజరథతురగ పదాతి. దలములను, వివిధములగు అ స్త్రశ్న స్త్రములను 
ధరించిన యుద్దనిపుణులను లెక్కించి తీసుకు రావలసినదని చెప్పెను. 


ఇతి క్రీకల్కి పురాణే2.ను భాగవతే 
భవిష్యే తృతీయాంశే 

కృతయుగాగమనం నామ 
పంచమో౭£_ధ్యాయః 


ఇది భాగనతానుబంధము భవిష్యమునగు 
శ్రీ కల్కి పురాణము తృతీయాంశమున 
' కృతయుగాగమనము అను 
పంచమాధ్యాయము. 
xxx 


2-41 


కల్కి పురాణము 
తృ తీయాంశము- షష్టాధ్యాయము 


సూత ఉవాచ..... 
ఇతి తౌ మరుదేవాపీ (శుత్వా కల్కేర్వచః పురః 
కృతోద్వాహొ రథారూఢౌ సమాయాతౌ మహాభుజౌ. 1 
నానాయుధధరైః సైన్యైరావృతా శూరమానినౌ 
బద్ధగోధాజ్ఞ లితాణొ దంశితౌ బద్ధహస్తకౌ. ని 


భా: సూతుడు పలికెను. కల్కి ఆదేశానుసారము మరుదేవాపులు వివాహముచేసికొని, 
రథము నారోహించి వచ్చిరి. సైన్యముతో గూడి పరాక్రమ వంతులమను అభిమానము కల్లిన 
వారిద్దరు అనేక విధములగు నాయుధములను ధరించిరి. శరీరమునకు కవచమును, ముంజేతికి 
వింటినారి దెబ్బ తగలకుండుటకై రక్షకమగు గోధను ధరించినవారై ఈడుజోడు కలవారైరి. 
కార్‌షాయసశిర(స్తాణశౌ ధనుర్ధర ధురంధరౌ 


అకా హిణీథిః షడ్కిస్తు కంపయంతౌ భువం భరైః తి 
విశాఖయూపభూ పస్తు గజలమైః సమావృతః 
అశ్వాః స సహ(ససనియుతైః రథైః సప్తసహగస్ర కః. 4 


భా: ధనుర్హరులలో (శేష్టులగు వారు నల్లని శిరస్తాణములను ధరించి ఆరు అక్షాహిణుల 
నతో భూమిని కంపింపజేయుచు వచ్చుచున్నారు. విశాఖ యూప భూపాలుడు లక్ష గజములు, 
కోటి అశ్వములు, ఏడువేల రథములు కలిగి యుండెను. 


పదాతిఖి ర్ట్విలకేశ్చ సన్నద్దె రృతకార్యుతైః 

వాతోద్యూతోత్తరోప్టీపైః సర్వతః పరివారితః, ర్‌ 
రుధిరాశ్వ సహ (స్రాణాం పంచాశద్భిర్మహారథైః 
గజైర్దశశతై ర్మత్త ర్నవ లక్షే కీ ర్వ్రృతో బభౌ. 6 


భా: అతనితో రెండు లక్షల పదాతిదలము ధనుస్సులను ధరించి సన్నద్దముగ నున్నది. 





2-42 కల్కి పురాణము 
గా లిడే వారి తలపొగలు ఉత్తరీయములు కంపించు చున్నవి. ఇంకను ఏబది వేల ఎజ్జ్బుని గుజ్ణములు 
పదివేల మదపుటేనుగులు, చాలా మంది మహారథులు, తొమ్మిది లక్షల పదాతిదలము గలదు. 


అకాహిణీభిర్దశభిః కల్కిః పరపురంజయః 


సమావృత స్తథా దేవై రేవమిందో దివి స్వరాట్‌. 7 
భాతృపుత్ర సుహ్యద్భిశ్చ ముదితః సైనికైర్హ్రతః 
యయౌ దిగ్విజయా కాండీ జగతామీశ్వరః (ప్రభుః. 8 


భా: స్వర్గలోకమున దేవతలతో ఇంద్రునివలె శత్రుపురములను జయించెడ కల్కి పది 
ా ణి సేనలతో విరాజిల్రైను. సోదరులు, పుత్రులు, స్నేహితులు, సైనికులతో కూడన 
శ్వరుడగు కల్కి దిగిజయయా త్ర చేయవలెనని తలచెను. 

అతనన ద్విజో భూత్యో ధర్మః పరిజనైః సహ 


అత్షపి 
జగదిశ 


 సమాజగామ కలినా బలినాపినిరాకృ్యతః లి 
బుతం ప్రసాదమభయం సుఖం ముదమథ స్వయమ్‌ 
యోగమర్ధం తతో౭_దర్చం స్మృతిం కేమం (ప్రతిశ్రయమ్‌. 10 
నరనారాయణౌ చోభా హారేరంశౌ తపో వ్రతౌ 

' ధర్మస్వేతాన్‌ సమాదాయ పుత్రాన్‌ స్రీశ్చాగతస్త్వరన్‌. 11 


భా: బలవంతుడగు కలిచే తిరస్కరింపబడిన ధర్మము (బ్రాహ్మణ రూపము నొంది 
పరిజనముతో అక్కడకు వచ్చెను. బుత, ప్రసాద, అభయ, సుఖ, ముద, యోగ, అర్హ, లదర్ప, 
స్మృతి క్షేవు, ప్రతిశ్రయులు కూడా వచ్చిరి. అట్లే తపోనిష్టులు, (శ్రీహరి అంశలగు 
నరనారాయణులను, (స్త్రీపుత్రులను వెంటబెట్టుకొని ధర్మము అక్కడకు వచ్చెను. 
శద్దామై(తీదయా శాంతిస్తుష్టిః పుష్టిః కియోన్నతిః 


బుద్ధిర్మేధా తితికాచ (టార్మూర్తి క న 12 
ఏతా. సన సహాయాతా నిజబంధుగజైః స 
. కల్కి మాలోకితుం తత నిజకార్యం యూ 18 


భా: శ్రద్ద, మై(తి, దయ, శాంతి, తు (క్రియ, ఉన్నతి, బుద్ది, మేధ, తితిక్ష ధర్మవాలక 
వూర్తులతో, తన బంధుగణముతో కూడి కల్కని దర్శించుక్‌'నుటుకు చై 
స తనకా నుర వచ్చిరి. 


కల్కి ర్ట్విజం సమాసాద్య పూజయిత్వా యథావిధి 


(మోవాచ వినయాపన్నః కస్త్వం కస్మాదిహాగతః. ' కేక 
స్రీభిః పుత్రైశ్చ్స సహితః తీణాపుణ్య ఇవ గ్రష కి 
కస్య వా విషయా (ద్రాజ్ఞ స్త త్తత్తుం వద తావతః, 15 


భా: కల్కి బ్రాహ్మణుని సమీపించి యథోచితముగ పూజించి వినయముగ మీరెవరు? 
ఎక్కడి నుండి వచ్చినారు? క్షీణమయిన పుణ్యము గల మనుష్యులవలె (స్త్రీపుత్ర సహితులై ఏ 
రాజు వద్దనుండి ఎందులకు వచ్చిత్రిరో వివరముగ చెప్పుమని అడిగెను. ' 

పుత్రాః శ్రీయళ్చ తే దీనా హీనస్వబల పౌరుషాః 


వైష్టవాః సాధవో యద్వత్‌ పాఖండైశ్చ తీరస్కృతాః. _ 16 
కల్కేరితి వచః (శుత్వా ధర్మః శర్మ నిజం స్మరన్‌ 
(హోవాచ కమలానాథ మనాథస స్త్వతికాతరః, ప 


భా: పాఖండులచే తిరస్కరింపబడిన సత్సురుషులగు విష్ణుభక్తులవలె మీ పుత్రులు, 
(స్త్రీలు పౌరుషహీనులై దీనముగ కనబడుచున్నారు. అనాథుడు, అతికాతరుడగు ధర్ముడు 
కమలాపతియగు కల్సి మాటలను విని తన అభ్యుదయము కొలుకు ఇట్లు పలికెను. 

 పుతైః స్రీథిర్నిజ జనైః కృతాంజలిపు పుటై ర్లరిమ్‌ 


స్తుత్వా నత్వా పూజయిత్వా ముదితం తం దయాపరమ్‌. కేరి 
ధర్మ ఉవాచ..... . . 
శుణు కల్కే మమాఖ్యానం ధర్మో౭_.హం బహ్మరూపిణః 
తవ వక క కామదః సర్వదేహినామ్‌. 19 
భా: పుత్ర, (స్త్రీ, పరివారముతో కూడిన ధర్ముడు (శ్రీహరికి చేతులు జోడించి 


నమస్కరించి స్తుతించి ఇ ఇట్లు పలికెను. కల్కి! నావృత్తాంతమును వినుము. బ్రహ్మరూపముగల 
నీవక్షప్టలము నుండి పుట్టిన, సమస్త ప్రాణుల. కోరికలను తీర్చు ధర్మముగ నన్ను తెలిసికొనుము. 
దేవానామ(గ్రణీ ర్లవ్య కవ్యానాం కామథుగ్‌ విభుః 


' తవాజ్ఞయా చరామ్మ్యేవ సాధుకీర్తి కృదన్వహమ్‌. | 
సోది హ ౦ కాలేన బలినా కలినాపి నిరాకృతః. & 
శక కాంబో జశబరైః సర్వైరావాస వాసినా. 21 


భా: దేవతలలో ముందుగ పరిగణింప యోగ్యుడను, దేవయోగ్యము, పితృయోగ్యమునగు 


2-44 కల్కి పురాణము 
అన్నము నిచ్చువారల కోరికలను తీర్చువాడను, తమ ఆదేశముచే సత్చురుషులకు కీర్తిని 
కలుగజేయువాడనగు నేను శకజకాంబోజ- శబర జాతుల ఆవాసమందు నివసించెడి బలవంతుడగు 
కలిచే నిరాకరింపబడితిని. 


అధునా తే£.ఖీలాధార! పాదమూలముపాగతాః 


యథా సంసారకాలాగ్ని సంతప్తాః సాధవో£_ర్టితాః. 22 
ఇతి వాగ్భి రపూర్వాఖి ర్థర్మేణ పరితోషితః 
కల్కిః కల్కహరః శ్రీమానాహ సంహర్షయన్‌ శనైః. ని 


భా: సమస్తమునకు ఆధారభూతుడ! సంసారరూప కాలాగ్నిచే సంతప్పులై సాధువులు 
పీడింపబడు చున్నారు. ఈ కారణముచే నేను మీపాదముల నాశ్రయించితిని. ధర్ముని 
అపూర్వవచనములచే సంతుష్టుడయిన కల్కహరుడగు కల్కి సంతోషజనకముగ ఇట్లు పలికెను. 

దర్శ! కృతయుగం పశ్య మరుం చండాంశు వంశజమ్‌ 

మాంజానాసి యథా జాతం ధాతృప్రార్థిత విగ్రహమ్‌, 24 

కీటకై ర్పౌద్ధ దలన మితి మత్వా సుఖీ భవ 

అవైష్టవానామన్యేషాం తవోప[ద్రవకారిశామ్‌ 

జిఘాంసుర్యామి సేనాభిశ్చర గాం త్వం వినిర్భయః 2 

భా: ధర్ముడా! కృతయుగము (ప్రారంభమగుచున్నట్టు తెలిసికొనుము. ఇతడు సూర్యవంశపు 
రాజగు మరుడు. నేను బ్రహ్మ ప్రార్ధన ననుసరించి కలిగ అవతరించుట నీకు తెలియును. 
కీటకదేశీయులగు బౌద్దుల నణచితిని. నీవు సుఖముగ నుండుము. విష్టుభక్తులు కానివారు, 
నీకు ఉపద్రవము కల్షించువారిని సంహరించుటకు సేనతో వెళ్ళెదను. నీవు నిర్భయముగ 
సంచరింపుము. 


కా భీతి స్తే క్వ మోహో౬స్తి యజ్ఞదానతపో వ్రతైః 


సహితైః సంచర విభో! మయి సత్యే వ్యుపస్థితే. 26 
అహం యామి త్వయా గచ్చ స్వపు[(తైర్బాంధవైః సహ 
. దిశాం జయార్థం త్వం శత్రుని గ్రహార్థం జగ(త్పియ. వ్ల 


భా: నారాక, వలనను కృతయుగ (ప్రారంభము వలన నీకేల భయము? మోహమునకు 
కారణమేమి? యజ్ఞదానతపో [వ్రతములతో కూడి సంచరింపుము. లోకములకు హితము కల్లించెడి 
నీవు శత్రుని గ్రహ్రముకొణుకు పుత్రబాంధవులతో దిగ్విజయమునకై బయలుదేరుము. నేను నీతో 
వచ్చెదను. 


ద్వితీయ భాగము 2-45 
అతి కల్కేర్వచః శుత్వా ధర్మః పరమహర్షితః 


గంతుం కృతమతిస్తేన ఆధిపత్యమముం స్మరన్‌. 28 

సిద్ధాశమేనిజజనానవస్తాప్యన్రియశ్చతాణ శ 
సన్నద్ధః సాధుసత్కారై ర్వేద (బహ్మమహారథః 

_ నానాశా(స్రాన్వేషణేషు సంకల్పవరకార్ముకః 80 


భా: కల్చి మాటలు వినిన ధర్ముడు మిక్కిలి సంతసించి తన (ప్రభువును స్మరించి 
కల్కితో వెడలుటకు నిశ్చయించుకొని సిద్దాశ్రమమున నిజ స్త్రీపుత్రుల నుంచెను. యుద్ర్దరంగమున 
సాధుసత్కారములే అతనికి జోడు. వేద(బ్రహ్మములే మహారథము. శాస్త్ర, విషయముల నన్వేషించు 
సంకల్పమే శ్రే కార్ముకము. (ధనుస్సు) 
సప్తస్వరా శో భూదేవసారథిర్వహ్నిరా శయః 


కియాొభేద బలోపేతః ప్రయయౌ ధర్మనాయకః. త 

యజ్ఞదాన తపః పా తైర్యమైశ్చ నియమైర్వృుతః 

ఖో కాంబోజకాన్‌ సర్వాన్‌ శబరాన్‌ బర్బరానపి. తివి 

జేతుం కల్కిర్యయౌ యత్ర కలేరావాసమీప్పితమ్‌ 
'భూతావాసబలోపేతం సారమేయవరాకులమ్‌. 88 


భా: సప్తస్వరములు అశ్వములు, బ్రాహ్మణులు సారథులు, వహ్ని ఆసనముగ గలవాడై 
ధర్మనాయకుడు (క్రియా భేదమను సేనతో గూడి బయలుదేరెను. యజ్ఞము, దానము, తపస్సు, 
యమనియమములతో వ్యాప్పుడయిన కల్కి భగవానుడు ఖశ, ఆరక. శబర, బర్భర మున్నగు 
మ్రేచ్చజాతులను జయించుటకు కలి నివసించు దేశమునకు వెడలెను. కలి నివాస స్థానము 
భూతముల నివాసముచే దృఢముగ నుండి శునకములచే వ్యాప్తమై యుండెను. 

గోమాంసపూతిగంధాఢ్యం కాకోలూక శివావృతమ్‌ 


స్త్రీణాం దుర్మూతకలహ వివాద వ్యసనా(శ్రయమ్‌. లీక 
ఘోరం జగద్భయకరం కామినీ స్వామినం గృహమ్‌ 
కలిః శుత్వోద్యమం కల్కేః పు(త్రహౌ (త్రవృతః (కుధా. తిర్‌ 


భా: కలి నివాస దేశమున గోమాంస దుర్గంధముతో నిండి యున్న కాకములు, 
నుడ్డగూబలు, నక్క లు తిరుగ ఏచున్నవఎ. అదె, ఎ స్రీలు జూదము, కలహము, వివాదము, వ్యసనముల 
కాశ్రయము. ఘోరమగు రపము గల కలిపురము లోకములను భయపెట్టు చున్నది. అచ్చట 


2-46 కల్కి పురాణము 
(స్త్రీల ఆదేశానుసారము ఇంటి వ్యవహారములు జరుగును. కల్కి యుద్రయా త్రను వినిన కలి 
తుద్దుడై పుత్రపొత్రులతో గూడ (ముందు శ్లోకముతో అన్వయము) 

౫ పురాద్విశసనాత్‌ ప్రాయాత్‌ (్రేచకాక్షరథోపర్లి 


ధర్మః కలిం సమాలోక్య బుషిఖిః పరివారితః. 86 
. యయుధే తేన సహసా కల్కివాక్య ప్రచోదితః 
బుతేన దంభః సంగ్రామే పసాదో లోభమాహ్వయక్‌. ని? 
సమయాదభయం కొధొ భయం సుఖముపాయయా 
. నిరయో ముదమాసాద్య యుయుధే వివిధాయుధైః. 38 


భా: గుడ్లగూబ చిహ్నముగా కల్గిన ధ్వజముతో గూడిన రథము నధిరోహించి విశసన 
పురము నుండి వెడలెను. ధర్ముడు కలిని చూచి బుషులతో కూడిన కల్కి మాటలచే (పరేపింపబడి 
. వారితో యుద్దము చేసెను. బుతునితో భీముడు యుద్దము. చేయ ప్రసాదుడు లోభము 
నాహ్వానించెను. అభయునితో క్రోధుడు, భయునితో సుఖుడు, నిరయుని( నరకము తో ముదుడు 
వివిధ ఆయుధములతో తలపడిరి. 

ఆధిర్యోగేన చ వ్యాధిః కేమీణ చ బలీయసా 


.. ఠరుశయుణ తథా గ్లానిర్జరా సృతిముపాహ్వయత్‌. | 89 
ఏవం వృత్తో మహాఘారో యుద్ధః పరమదారుణః 
తం (దష్టుమూగతా దేవా (బహ్మాద్యాః ఖే విభూతిభిః.. 40 
మరుః ఖెశ్ళ కాంబోజై ర్యుయుధే భీమవి(కమైః 
దేవాపిః సమరే చౌనై రృర్చరై స్తదజైరపి. బ్‌ 41 


భా: ఆధి (మానసిక పీడ) యోగముతో, వ్యాధి బలీయమగు క్షేమునితో గ్లాని 
(ప్రశ్రయముతో, జర (ముసలితనము) స్మృతితో యుద్రము చేసిరి. ఈ విధముగ మహాఘారము, 
పరమదారుణమునగు యుద్దము జరుగుచుండగ. (బ్రహ్మాది దేవతలు తవు విభూతులతో 
సం గ్రామమును చూదుటకు ఆకాశమార్గమున వచ్చిరి. ఖశకాంబోజులతో మరువు యుద్దము 
చేయగా, చౌన, బర్భరులతోడను, వారి అనుచరులతోడను దేవాపి యుద్దము చేసెను. 

విశాఖ యూపభూపాలః పులిందైః శ్వపచైః సహ ॥ 

యుయుధే వివిధైః శై రస్టైర్దివ్యమహాప్రఖైః. 42 


ద్వితీయ భాగము 
కల్కిః కోకవికోకాభ్యాం వాహినీభిర్వరాయుధైః 
తౌతు కోకవికోకౌ చ (బహ్మణో వరదర్చితౌ. 


త 
ఆంద 


48 


భా: రాజు విశాఖయూపుడు పులింద శ్వోపచులతో తేజస్పంపన్నములగు దివ్య 


ర స్ర్రైళ టై! ములతో తలపడెను. సేనతో కూడిన కల్కి ఉత్తమ ఆయుధములతో, (బప చలన 


వరము పొంది మిక్కిలి గర్వపడుచున్న కోకవికోక దానవులతో యుద్దము చేసెను. 
(భాతరౌ దానవశ్రేషా మత్తౌ యుద్ధ విశారదౌ : 
ఏకరూపొ మహాసత్వొ దేవానాం భయవర్ణనౌ, 
పదాతికౌ గదాహసౌొ వ(జాంగౌ జయినౌ దిశామ్‌ 
శుంఖైః పరివృతౌ మృత్యుజితావేకత యోధనాత్‌. 
తాభ్యాం స యుయుధే కల్కిః సేనాగణసమన్న్వితః 
శుభానాం కల్కి సైన్యానాం సమరస్తుములో2._ భవత్‌. 


44. 


45 


46 


భా: కోక వికోక సోదరులు రాక్షస శ్రేష్టులు, వారు మదించిన వారు, యుద్దమందు నేర్పరులు, 
ఒకే రూపము గలవారు, మిక్కిలి బలశాలురు, దేవతలకు కూడ భయమునుకల్షించుదు, నేలమీద 


యుద్దము చేయువారు. వజ్రము వలె దృఢమయిన శరీరము గలవారు, గద హసఘుండు కి 


a DY 
Wad రు, 


సేనతో కూడి పోరాడుట నలన దిక్కులను జయించువారు, మృత్యువును కూడ జయించినవారు. 


అట్టి దానవసోదిరులత కల్కి యుద్దము చేయ, కల్కి సైన్యము శత్రుసైన్యముత్‌ తల 
ఇరువురి మధ్య ఘోరయుద్రము జరిగెను. 

('హేషిత్రైర్చృంహితైర్దంత శబ్దెష్టంకా రనాదితైః 

శూరో త్రుష్టెర్బాహువేరైః సంశబ్దస్తలతా డనైః. 

సంపూరితా దిశ సర్వాలోకా నో శర్మ లేభిరే 

దేవాశ్చ భయసం(త్రస్తా దివి వ్యస్తపథా యయుః. 


«” కలో, ఓం జ 


వ్‌ ( న వల * 
హా MID DS మలి పతర ఎనరేగంత పీుంకార వులు, supe ఏ శ బ్ర వరులు 


అతల రో 


పడను 


4.7 


48 


a ఆ ల ఆన MDs ann 
ఛనుష్ట్రంకారనాదములు, బాహువులను అప్పుళిందలు, అరచేతి దెబ్బలచే పుట్టిన నుహోశబ్దములు 


2-48 కల్కి పురాణము 
దిక్కులన్ని వ్యాపంచినవి. ప్రాణులకు సుఖము లేదు. దేవతలు భయకంపితులై మార్గము తప్పి 
సంచరించిరి. ఈ యుద్రమున పాశము, ఖడ్గము, దండము, శక్తి, బుష్టి శూలము, గదమొ॥వాని 
ఆఘాతములచె, ఘోరములగు బాణ ప్రయోగములచే అసంఖ్యాకముగ వీరుల చేతులు, కాళ్ళు, 
మధ్యభాగములు చిన్నాభిన్నములై అంతట పడుచున్నవి. 


ఇతి శ్రీ కల్కిపురాణే2.ను భాగవతే 
భవిష్యే తృతీయాంకే  ' 
కల్కి సేనా సం(గ్రామో నామ 
షషోఐ_ధ్యాయః 


ఇది భాగవతానుబంధము, భవిష్యమునగు 
(శ్రీ కల్కిపురాణము తృతీయాంశమున 
కల్కి సేనా సంగ్రామ మను 
షష్టాధ్యాయము. 
శే రో శ 


కల్కి పురాణము 
తృతయాంశము- సప్తమాధ్యాయము 


సూత ఆవొ చం 
ఏవం (ప్రవృత్తే సం(గ్రామే ధర్మః పరమకోపనః 
కృతేన సహితో ఘోరం యుయుధే కలినా సహ. 1 
కలిర్ణమి(త్ర బాణొఘ్టైర్ద ర్మస్యాపి కృతస్య చ 
పరాభూతః పురీం ప్రాయాత్‌ త్యక్త్వా గర్భభవాహనమ్‌. శి 
విచ్చిన్నపేచక రథః (ప్రవ[ద్రక్తాజ్ఞ సంచయః 
ఛభుర్గంధః కరాలాస్యః స్రీస్వామిక మగాద్‌ గృహమ్‌. త్రి 


భా: ఉగ్రశ్రవసుడు పలికెను. ఈ విధముగ మహాసం గ్రామము ఆరంభము కాగా మిక్కిలి 
క్రుద్దుడయిన ధర్ముడు కృతయుగముతో కలిసి కలితో భయంకర యుద్దము చేసెను. 
ధర్మకృతయుగముల భయంకర బాణసముదాయమునకు ఓడిన కలి గద్దభ వాహనమును విడిచి 
తన పురమునకు వెడలెను. ఉలూక ధ్వజము కల్గిన అతని రథము విచ్చిన్నమాయెను. శరీరము 
నుండి రక్తము (స్రవించుచుండెను. దుర్గంధము వెడలుచుండెను. ముఖము భయంకర మాయెను. 
ఇట్టి దురవస్థను పొందిన కల్కి (స్ర్రీస్వామికమగు గృహమును (ప్రవేశించెను. 

దంభః సంభోగరహితోదృత బాణగణాహతః 


వ్యాకులః స్వకులాంగారో నిస్సారః (పొవిశద్‌ గృహమ్‌. 4. 
లోభః (పసాదాభిహతో గదయా భిన్నమస్తకః 
సారమేయరథం చ్చిన్నం త్యక్వాగా[ద్రుధిరం వమన్‌. ర్‌ 


భా: తనకులమునకు అంగారము వంటి దంభము బాణములచే కొట్టబడి వ్యాకులత 
చెంది, నిస్సారమై ఇంటిలోనికి ప్రవేశించెను. ప్రసాదముచే లోభము కొట్టబడెను. గదాఘాతముచే 


అతని శిరస్సు ముక్కలాయెను. శునకరథము ఛిన్నము కాగా రక్తము కిల్‌ EL న 
పారిపోయెను. 


2-50 


కల్కి పురాణము 
అభయీన జితః క్రోధః కషాయీకృతలోచనః 


గంధాఖువాహం విచ్చిన్నం త్యక్వ్వావిశసనం గతః. 6 
భయం సుఖ తలాఘాతాద్గతాసుః న్యపతద్భువి 
నిరయోముదముష్టిభ్యాం పీడితోయమమాయయా. 7 


భా: అభయునిచే ఓడింపబడిన (కోధుడు ఎజ్జని నేత్రములతో ఎలుకలు వాహనముగ కల 


దుర్గంధయుక్త రథమును విడిచి విశసన పురమునకు వెడలెను. సుఖుని దెబ్బలకు భయుడు 
ప్రాణములు విడిచి భూమి మీద పడెను. ముదుని ముష్రిఘాతములచే నిరయుడు యమపురికి 
పోయెను. 


ఆధివ్యాధ్యాదయః సర్వేత్యక్వా వాహముపా(ద్రవన్‌ 

నానాదేశాన్‌ భయోద్విగ్నాః కృతబాణ(ప్రపిడితాః. 8 
ధర్మః కృతేన సహితో గత్వా విశసనం కలేః 

నగరం బాణదహనైర్దదాహ కలినా సహ. 9 


భా: ఆధి, వ్యాధి మున్నగు వారు బాణములచే పీడింపబడి వాహనములను విడిచి భయునితో 


కలిసి ధర్ముడు కలి రాజధానియగు శసన నగరమును (ప్రవేశించి బాణాగ్నితో కలితో కూడిన 


నగరమును దము చేసెను. 
కలిర్విప్తుష్ట సర్వాంగో మృతదారో మృత (ప్రజః 
జగామైకో రుదన్‌ దీనో వరాంతరమలకితః. 10 
మరుస్తు శకకాంబోజాన్‌ జఘే దివ్యాన్రుతీజసా 
బవాపిః శబరాంళ్చోలాన్‌ బర్బరాంస్తద్గణానపి. 11 


భా: కలియొక్క సర్వావయవములు నముండపోయిను; భార్యాపుత్రులు తురణీఠతలురి; 


అతడు ఒంటరివాడై దీనముగ ఏడ్భుచు కనబడడకుండ దేశాంతరమునకు పారిపోయెను. 
దివ్యా,స్త్రతేజస్సుతో మరువు శకకాంబోజులను, దేవాపి శబరచోల బర్భరులను సంహరించిరి. 


దివ్యాస్రుశన్ర సంపాతై రరయామాస వీర్యవాన్‌ 


విశాఖ యూపభూపాలః పులిందాన్‌ పుక్కసానపి. 12 
జఘాన విమల |(పజ్ఞః ఖడ్గపాతేన భూరిణా 
నానా స్రుశన్రు వర్ణెస్తే యోధా నేశు రనేకధా. 18 


భా: పరా(క్రమవంతుడగు విశాఖయూ్‌ భూపాలుడుదివ్య అ స్త్రృశ స్త్రృములతో పులింద 


ద్వితీయ భాగము 2-51 
పుక్కస జాతివారిని బాధించెను. నిర్మలమగు (ప్రజకల విశాఖయూపుడు ఖడ్గ(ప్రహారములదే, 
అ(స్త్రశ స్త్రృములతో శత్రుసైన్యమును చంపెను. 

కల్కిః కోకవికోకాభ్యాం గదాపాణిర్యుధాం పతిః 


యయుధే విన్యాసవిజ్లో లోకానాం జనయన్‌ భయమ్‌. 14. 
వృకాసురస్య పుత్రాతౌ నప్తారౌ శకునేర్లరిః 
తయోః కల్కిః స యుయుధే మధుకైట భయోర్యథా. 15 


భా: గదాధారి, సేనాపతియగు కల్కి గదా విన్యాసమున చతురుడై లోకము భయంకరముగ 
కోక వికోకులతో యుద్రము చేసెను. వారిద్దరు వృకాసురుని పుత్రులు, శకుని మనుమలు. 
మధుకైటభులతో (శ్రీహరి యుద్దము చేసినట్టు కల్కి వారితో సంగ్రామము చేసెను. 
తయోర్గదా (ప్రహారీణ చూర్ణితాజస్య తత్పతేః 


కరాచ్చ్యుతో౬_ పతద్‌భూమౌ దృష్యోచురిత్యహోజనాః. 16 
తతః పునః కుధా విష్టుర్ణగజ్ఞష్టు ర్మహాభుజః 
భల్లకేన శిరస్తస్య దికోకస్యాచ్చినత్‌ (ప్రభుః. 17 


భా: వారిగదా ప్రహారముచే కల్కి శరీరావయవములు చూర్ణము లాయెను. చేతినుండి 
గద జారి క్రింద పడెను. (ప్రజలందరు ఆశ్చర్యముతో తిలకించిరి. పిమ్మట ముల్గొకములను 
జయించెడి మహాబాహువగు కల్కి (క్రోధముతో భల్లకమను అ(స్త్రమును ప్రయోగించి వికోకుని 
శిరమును ఖండించెను. 
. మృతో వికోకః కోకస్య దర్శనాదుత్దితో బలీ 


తద్దృష్టా విస్మితా దేవాః కల్కిశ్చ పరవీరహా. 18 
ప్రతికర్తుర్ణదాపాణేః కోకస్యాప్యచ్చి నచ్చి రః 
మృతః కోకో వికోకస్య దృష్టిపాతాత్‌ సముత్ధితః. 19 


భా: బలవంతుడగు వికోకుడు మరణించినను కోకదృప్టివలన తిరిగి (బతొకెను. ఇది 
చూచి దేవతలు, శత్రుసంహారకుడగు కల్కియు ఆశ్నర్యపడిరి. కల్కిగదను ధరించి కోకుని 
శిరస్సు ఖండించెను. కాని వికోకుని దృష్టి వలన తిరిగి బ్రతికెను. 

పునస్తా మిలితౌ తేన యుయుధాతే మహాబలౌ 

కామరూపధరౌ వీరౌ కాలమృత్యూ ఇవాపరౌ. 20 


2-52 కల్కి పురాణము 
ఖడ్గచర్మధరౌ కల్కిం (ప్రహరంతౌ పునః పునః 
కల్కిః కుధా తయోస్తద్వద్భాణేన శిరసి హతే, వ 
భా: యథేచ్చగ రూపుదాల్చిన పరాక్రమవంతులగు కోకవికోకులు కలసి కాలమృత్యువుల 
వలెకల్కితో యుద్దము చేసిరి. ఖడ్గ చర్మములు ధరించిన వారిరువురు కల్కిని బాధించుచుండగ 
అతడు కోపముతో బాణముచే వారిరువురి శిరస్సులను ఖండించెను. 
పునర్లగ్నే సమాలోక్య హరిశ్చిన్తాపరో౬_ భవత్‌ 


విసత్తుత్యమథాలోక్య తురగస్తావతాడయత్‌. నిని 
కాలకల్పొదురాధరౌ తురగేణార్దితా భృశమ్‌ 
కల్కేస్తం జఘ్నతుర్చాజై రమరాత్‌ తా[(మలోచనౌ. శతి 


భా: ఇద్దరి శిరస్సులు తిరిగి కలుసుకొనుటను చూచి హరి చింతామగ్నుడాయెను. కల్కి 
గుజ్జము హరిరువురిని గట్టగ తన్నెను. యముని -నరిటేవారు; ఎదుర్‌ిగొనుటకు శక్యము కాని 
వారగు కోకవికోకులు అశ్వ (ప్రహారముచే క్రో ధారుణనయనులై బాణములతో క ల్కిని హింసించిరి. 
తయోర్శుజాంతరం సో౭_శ్వః (కుధా సమదశద్‌ భృశమ్‌ 
తౌతు ప్రభిన్నాస్థిభుజౌ విశనాబ్గదకార్ముకౌ 


పుచ్చం జగృహతుః సస్తేరోపుచ్చం బాలకా వివ. 24 
ధృతపుచ్చా మూర్చితౌ తౌ తత్‌కణాత్‌ పునరుల్ణితౌ 
పశ్చాత్‌ పద్భ్యాం దృఢం జఘ్ను తయోర్వకసి వ(,జవత్‌. శిర 


భా: ఆ గుజ్జము కోపముతో వారిరువురి భుజముల మధ్యదేశమును కొఅకగా భుజముల 
ఎముకలు ముక్క ముక్కలాయెను. కేయూర, ధనుస్సులు విరగొను. బాలుడు గోవు తోకను 
పట్టుక నినట్టు వారు అశ్వము తోకను పట్టుకొనిరి. గుణము వెనుకకాళ్ళతో వ[జాయుధము 
వలె వారి వక్షష్టలములను గట్టిగ తన్నెను. 


త్యక్షపుచ్చా మూర్చితౌ తౌ తకణాత్‌ పునరుత్ధితౌ 


పురతః కల్కి మాలోక్య బభాషాతే స్ఫుటాక్షరౌ. 26 
తతో (బ్రహ్మా తమభ్యేత్య కృతాంజలిపుటః శనైః 
(ప్రోవాచ కల్కిం నైవామూ శ(స్తా సైర్వధమర్షత £. న 


భా: 'తెలివితప్పిన వాడై తోకను విడిచి క్రిందపడి వెంటనే లేచి ఎదురుగ కల్కిని చూచి 
కోకవికోకులు అతనిని యుద్దమునకు (పేరేపించిరి. అంతలో బ్రహ్మ అక్కడకు చేతులు జోడించి 
కల్కితో “వీరు అ,స్త్రశ్నస్త్రములతో చంపబడరని' మెల్లగ చెప్పెను. 


ద్వితీయ భాగము 

కరాఘతాదేకకాలే ఉభయోర్నిర్మితో వధః 

ఉభయోర్డర్భనాదేవ నోభయోర్మరణం క్వచిత్‌ 

విదిత్వితి కు రుష్వాత్మన్‌ యుగపచ్చానయోర్వధమ్‌. 28 

ఇతి (బహ్మవచః (శుత్వా త్యక్త శస్తాస్రవాహనః 

తయో; ప్రహరతోః స్వైరం కల్కిరానవయోః [కుధా 

ముష్టిభ్యాం వజకల్పాభ్యాం బభంజ శిరసీ తయోః. ర 

భా: ఓ పరమాత్మ! “ఏకకాలమందు పిడికిలి దెబ్బలచే వారిద్దరి మరణము తథ్యము. 
ఇద్దరిలో ఒకరిని మరియొకరు చూచుట వలన ఇద్దరికి మరణము సంభవించదు. కనుక ఇది 
తెలుసుకొని ఏకకాలమందు ఇద్దరిని వధించవలెను””. (బహ్మవచనములను వినిన కల్కి 
అ(స్త్రశళస్త్రవములను, రథమునువిడిచి యుద్దముచేసెడి వారిరువురి నడువుకు వెడఠీ 
వజ్రసమానములగు ముష్టిఘాతములతో వారి శిరస్సులనుముక్కులు చేసెను. 

తౌ తత్ర భగ్నమస్తిష్కా భగ్నశ్చంగావగావివ 

'పెతతుర్దివి దేవానాం భయదౌ భువి బాధకౌ. 80 

తద్ద్రష్ట్వా మహదాళ్చర్యం గంధర్వాప్పరసాం గణాః 

ననృతుర్ణగుస్తుష్ణువుశ్చ మునయః సిద్ధచా రణాః 

దేవాశ్చ కుసుమాసారైర్వవరుర్లర్షమానసాః. 81 

భా: దేవతలకు సయితము భీతి గొల్పుచు ప్రాణులను హింసించెడి కోకవికోకులు తలలు 
పగిలి శిఖరములు విరిగిన కొండలవలె క్రిందపడిరి. ఆ అద్భుత కార్యమును చూచి గంధర్వులు 
గానముచేసిరి, అప్పరసలు నాట్యము చేసిరి. మునులు స్తుతించిరి. దేవతలు పుష్పువర్షము 
కురిపెంచిరి. 

దివి దుందుభయో నేదుః (ప్రసన్నాశ్చాభవన్‌ దిశః 

తయోర్వధ (ప్రముదితః కవిర్దశ సహ(కాన్‌ 


సాశ్వాన్‌ మహారథాన్‌ సాకాదహనద్దివ్యసాయకైః. తిని 
(ప్రాజ్ఞః శతసహ(సాణాం యోధానాం రణమూర్ధని 
క్షయం నిస్యే సుమం(త్రస్తు రథినాం పంచవింశతిః. తితి 


భా:- కోక వికోకుల మరణ వార్తవిని అందరు సంతోషించిరి. స్వర్గమున దుందుభులు 


2-54 కల్కి పురాణము 
సంహరించెను. (ప్రాజ్ఞుడు లక్ష యోధులను, సుమంత్రుడు ఇరువది అయిదు రధికులను 
సంహరించిరి. 

ఏవమన్యే గార్ల భర్గ విశాలాద్యా మహారథాన్‌ 


నిజఘ్నుః సమరే(కుద్దా నిషాదాన్‌ మ్రేచ్చబర్చరాన్‌. 34 
ఏవం విజిత్య తాన్‌ సర్వాన్‌ కల్కి ర్ఫూపగణైః సహ 
శయ్యాకర్ణెశ్చ భల్లాటనగరం జేతుమాయయా. తిర 


నానావాద్యై -కసంఘ్టర్వరా పైర్ఫూషజ్ల ర్ఫూషితాంగైః 

నానావాహైశ్చామరైర్వీజ్యమానైర్యాతో యోద్యం కల్కి రత్యు(గసేనః. 86 

భా: ఈ విధముగ గార ఛర్గ విశాలాదులు (క్రుద్దులై సమరమున మహారథులగు మ్లేచ్చ, 
బర్భరనిషాదులను సంహరించిరి. అందరిని జయించిన బపమ్మట కల్కి సపైన్యుడై 
భల్హాటనగరమును జయించుటకు వచ్చెను. అనేక విధములగు వాద్యములతోకూడి వివిధ 
అ స్త్రభూషణములతో అలంకరింపబడిన భూపగణము, వివిధ వాహనములతో కూడా రాగా, 
ఎవకులు వింజామరలు వీచుచుండ యుద్దము చేయుటకు కల్కి వెడలెను. 


ఇతి క్రీ కల్కి పురాణి౭ను భాగవతే 
భవిష్యే తృతీయాంశే 
కోక వికోకాదీనాం వధో నామ 
సప్తమోజ_ధ్యాయః "” 


ఇది భాగవతానుబంధము, భవిష్యమునగు 
(శ్రీ కల్కి పురాణమున తృతీయాంశమున 
కోకవికోకాదుల వధయను 
సప్తమాధ్యాయము, 
XxX 


కల్కి పురాణము 
తృతీయాంశము- అష్టమా ధ్యాయము 


సూత ఉవాచ...... 
సేనాగణైః పరివృతః కల్కి ర్నారాయణః (ప్రభుః 
భల్లాటనగరం (పాయాత్‌ ఖడ్లధృక్‌ సప్తివాహనః. 1 
స భల్లాటేశ్వరో యోగీ జ్ఞాత్వా విష్ణుం జగత్పతిమ్‌ 
నిజసేనాగజణైః పూరో యోద్భుకామో హరిం యయా. ని 


భా: సూతుడు పలికెను. సేనాగణముతో కూడిన కల్కి ఖడ్గమును ధరించి అశ్వముపై 
భల్ద్టాట నగరమునకు వెళ్ళాను. పరమయోద్దయగు భల్హాట దేశప్రభువు కలిని విష్ణుమూర్తి 
అవతారముగ తెలుసుకొని యుద్దము చేయుటకై ససైన్యుడై వచ్చెను. 

స హరోత్సులకః శ్రీమాన్‌ దీర్దాంగః కృష్ణభావనః 


శథిధ్వజో మహాతేజా గజాయుతబలః సుధీః త్రి 
తస్య పత్నీ మహాదేవీ విష్ణువ్రత పరాయణా 
సుతాంతా స్వామినం ప్రాహ కల్కినా యోద్భుముద్యతమ్‌. 4 


భా: భల్జాట|(ప్రభువగు శశిధ్వజుడు కల్కిని చూచి హర్షముచే పులకించి కృష్ణధ్యానము 
చేసెను. అతడు బుద్దిమంతుడు. తేజస్సంపన్నుడు, బలపరాక్రమవంతుడు, శశిధ్వజుని భార్య 
సుశాంత విషువ్రతపరాయణ. కల్కితో యుద్దము చేయుటకు సన్నద్దుడగు తన భర్తతో ఆమె 
ఇటు పలికెను. 

నాథ! కాంతం జగన్నాథం సర్వాంతర్యామినం (పభుమ్‌ 

కల్కిం నారాయణం సాక్షాత్‌ కథం త్వం |ప్రహరిష్యసి . ర్‌ 
శశీధ్వజ ఉవాచ...... 

సుశాంతి పరమోధర్మః (ప్రజాపతివినిర్మితః 

యుద్ద (ప్రహారః సర్వత్ర గురౌశొప్మే హరేరివ. 6 


2-56 కల్కి పురాణము 

భా: ఓనాథ! జగన్నాథుడు, సర్వాంతర్యామి, సాక్షాత్‌ విష్ణుమూర్తి అవతారమగు కల్కి 
దేవునితో ఎట్టు యుద్దము చేయగలవు? ( తగదని తాత్పర్యము, 

శశిధ్వజుడు పలికెను. ఓసుశాంత! యుద్రమందు అందరు సమానమే. ఇదియే ప్రజాపతిచె 
చేయబడిన పరమ ధర్మము. గురువయినను శిష్యుడయినను హరి నయినను (ప్రహరింప వలసినదే. 

జీవతోరాజభోగః స్యాన్మృతః స్వర్లే (పమోదతే 


యుద్దే జయోవా మృత్యువ్వా కతతీయాణాం సుఖావహః. 7 
సుశాంతోవాచ....... 

దేవత్వం భూపతిత్వం వా విషయావిష్టకామినామ్‌ 

ఉన్మదానాం భపేదేవ న హరేః పొదసేవినామ్‌. 8 


భా: ప్రాణములతో యుద్దరంగము నుండి తిరిగి వచ్చిన రాజ భోగములు కలుగును. 
యుద్దమున మరణించిన స్వర్గసుఖములు లభించును. కనుక క్షత్రియులకు యుద్రమందు జయము 
మరణము రెండును ఆనందదాయకములే . 

సుశాంత పలికెను. ఉన్మత్తులు కాముకులగు మనుష్యులకు దేవత్వము కాని భూపతిత్వము 
కాని సమానమే. అవి వారికి ఆనందదాయకములు కావచ్చును. కాని హరి పాదసేవాతత్పరులకు 
ఇవన్నియు లెక్కింపబడునవి గావు. హరిపాదసేవయే వారి ముఖ్యలక్ష్యము. 

త్వంసేవకః చాపీశస్త్వం నిష్కామః స చాప్రదః 


యువయోర్యుద్ధమిలనం కథం మోహాద్భవిష్యతి. 9 
శశీధ్వజ అహార! 
ద్వంద్యాతీతే టు ద్వంద్వమీశ్వరి సేవకి తథా 
దేహావేశాల్రీలరపైవ సా సేవా స్యాత్తథా మమ. 10 


భా: మీరు శే సేవకులు. పైగా ప్రభువులు. మీరు నిష్మాములు. వారు ఫలమిచ్చువారు 
కాదు. ఇట్టి అవస్టలో మోహకార్యమయిన మీ ఇరువురి యుద్దము ఎట్టు సంభవమగును? 
శంట్తుజూడు పలికెను. ద్వర్వాతీతుడయిన పరమేశ్వరుని యెడల దేహవశముచే ఈశ్వరుడు] సీవకుడు 
అనుద్వంద్వభావము కల్షినను అట్టి సేవలీలా మాత్రమచే కల్లినదే. 

దెహవశాదీశ్వరస్య కామాద్యా దైహాకా గుణాః 

మాయాంగా యది జాయంతే నిషయాశ్చ న కిం తథా. 11 

బ్రహ్మతో బహ్మతేశస్య శరీరొత్వే శరీరితా 


సేవకన్యాఫిద దృశస్త్వేవం జన్మలయో దయాః. 12 


ద్వితీయ భాగము 2-57 

సేవ్యసేవకతా విషోర్మాయా సేవేతి కీర్తితా 

ద్వైతాద్వైతస్య చేష్టెషా (త్రివర్గజనికా సతామ్‌. 183 

భా: భగవంతుడు దేహము ధరించిన మాయావశముచే దైహికములగు కామాది గుణములు 
అతని శరిరమం దారోపింప బడును. అట్టే కామాది విషయము లెందుకు ఆరోపించబడవు? 
పరమేశ్వరుని బ్రహ్మభావముచే బ్రహ్మగా చెప్పచున్నాము. శరీరమును ధరించిన శరీరిగా 
వ్యవహరించు చున్నాము. సేవకునకు అభేదజ్ఞానము కల్గినపుడు జన్మలయ ఉదయములు అట్టివే 
యగును. విష్ణుసంబంధమయిన మాయ వలన కలుగు సేవ్యసేవకభావమే సవయనబడును. 
సత్పురుషుల ద్రైతాదై(త చెప్ప చేష్ట షయే త్రివర్గో తృత్తికి కారణము. 

అతో౬_హం కఠల్కినా యోద్యం యామి కాంతే స్వసేనయా 

త్వం తం పూజయ కాంతే౭_ద్య కమలాపతిమీశ్వరమ్‌. i4. 


కృతార్థా౭..హం త్వయా విష్ణు సవా సంమిలితాత్మనా 

స్వామిన్‌ ఇహ పరత్రాపి వైష్ణవీ ప్రథితాగతిః. 15 

భా: కాంత! ఈ కారణముచే నేను కల్కితో యుద్దముచేయుటకు సైన్యముతో 
వెళ్ళుచున్నాను. కమలాపతియగు (శ్రీహరిని నీవు పూజింపుము. 

'సుశాంత పలికెను. ఓస్వామి! మీరు విష్ణుసేవ నాచరించి విష్ణువుతో ఐక్యము నొందిరి. 
అందుచే నేను కృతార్థురాలను. ఇహ పరలోకములలో విష్ణుపూజను విడిచి మరియొక మార్గము 
లేదు. | 

ఇతి తస్యా వల్లువాగ్బిః ప్రణతాయాః శశిధ్వజః 


ఆత్మానం వైష్ణవం మేనే సా(శ్రునే(త్రో హరిం స్మరన్‌. 16 
తామాలింగ్య (ప్రముదితః శూరైర్బహుభిరావృతః 
వదన్నామ స్మరన్‌ రూపం వైష్టవైర్యోద మాయయా, 17 


భా: సుశాంతయెొుక్క వునోహరములగు వచనములను విన్న శశిధ్వజుడు 
ఆనందబాష్పములతో హరిని స్మరించుచు తనను వైప్లవునిగ తలచెను. సంతోషముతో ఆమె 
నాలింగనము చేసుకొని శశిధ్వజుడు సైన్యముతో కూడినవాడై హరినామస్మరణ చేయుచు వైష్ణవులతో 
యుద్దము చేయుటకు వెడలెను. 


బ్యా 


2-58 కల్కి పురాణము 
గత్వాతు కల్కి సేనాయాం వి(దావ్య మహతీం చమూమ్‌ 


శయ్యాకర్ణగణైర్వీరైః సన్నద్దె రుద్యతాయుథైః, 18 
శశిధ్వజసుతః శ్రీమాన్‌ సూ ర్యకేతుర్మహాబలః 
మరుభూపేన యుయుధే వైష్టవో ధన్వినాం వరః. 19 


భా: శశిధ్వజాడు కల్కిసేన మధ్యకు (ప్రవేశించి గొప్పుసేనను చెల్టాచెదరు చేసెడి వీరులు 
ఆయుధధారులగు శయ్యాక్షర్ణ గణముతో తలపడెను. శశిధ్వజుని పుత్రుడు, మహాపరాక్రమ 
సంపన్నుడు సూర్యకేతువు ధనుర్ణారులలో (శ్రేష్టుడగు మరునితో యుద్దము చేసెను. 
తస్యానుజో బృహత్కేతుః కాంతః కోకిలనిస్వనః 


దేవాపినా స యుయుథి గదాయుద్ధవిశా రదః. 20 
విశాఖయూపభూపస్తు శశిధ్వజనృటేణ చ 
యుయుధే వివిధైః శ(సై కరిఖిః పరివారితః. 21 


భా: సూర్యకేతువు కనిష్టసోదరుడు కమనీయరూపము గలవాడు, మధురమయిన కంఠధ్వని 
కలవాడు, గదాయుద్ద విశారదుడగు బృహత్కేతువు దేవాపితో యుద్దము చేసెను. విశాఖయూప 
భూపాలుడు అ స్త్రశ స్త్రృములతో ఏనుగులతో కూడిన శశిధ్వజునితోపోరుసలిపెను. 
రుధిరాశ్వో ధనుర్దారీ లఘుహస్తః (ప్రతాపవాన్‌ 


రజస్యనేన యయుధ భర్గః శాంతిన ధన్వినా. నిని 
శూలైః పాసైరదాఘాతై ర్బాణశక్ష్యృష్టితో మరైః 
భల్లైః ఖడ్జెర్భుశుండభిః కుంతైః సమభవ[ద్రణః. నికి 


" భా: ఎరుపు రంగు గుజ్జము కలవాడు, ధనుర్దారి, చిన్న చేతులు గలవాడు, ప్రతాపవంతుడగు 
భర్గుడు యుద్దరంగమున వ్యాపించిన ధూళిమధ్య శాంతునితో పోరాడెను. శూలము, ప్రాసము, 
గద అను ఆయుధముల దెబ్బలతోడను, బాణ, శక్తి, బుష్టి తోమర, భల్ల, ఖడ్గ, భుశుండి, 
కుంతములనెడి ఆయుధములతోడను యుద్దము సోగెను. 

పతాకాభిర్వజైశ్చిహ్వ్నాసో మరైశ్ళ(త్ర చామరైః 


పోద్యూత ధూలిపటలై రంధకారో మహానభూత్‌. 24 
గగనే౭_నుఘనా దేవాఃకే వా వాసం న చ|కిరే 
గంధర్వైః సాధుసందర్తైరాయనై రమృతాయనైః. నిత 


భా: పతాక, చ్చత్ర, చామరాదులచె ఎగరగొల్టుబడిన ధూళిచే రణభూమి, అంతయు 


ద్వితీయ భాగము 2-59 
చీకటిగానయ్యెను. ఆకాశమున మేఘములపై నుండి, మధుర గానములతో దేవతలు గంధర్వులు 
యుద్రమును తిలకించిరి. 


(ద్రష్టుం సమాగతాః సర్వేలో కాః సమరమద్భుతమ్‌ 


శంఖదుందుభి సన్నాదై రాస్ఫోటై రృంహాతైరపి. 26 
(హేషితైర్యోధనోత్క్యృష్టైర్లోకా మూకా ఇవాభవన్‌ 

రథినో రథిఖిః సాకం పదాతిశ్చ పదాతిఖిః. నా 
హయా హరయ్లైరి భాక్చేభైః సమరో౭._మరదానవైః 

యథా౭_భవత్‌ సతు ఘనో యమరా ష్ట్ర వివర్ధనః, 28 


భా: అద్భుతమగు సమరమును చూచుటకు లోకులందరు వచ్చిరి. శంఖ దుందుభి 
ధ్వనులచే, వీరుల పరస్పర హస్తాఘాతములచే, గజ, అశ్వముల శబ్దములచే, అ(స్త్రముల 
పరస్పరాఘాతములచే లోకములన్నియు వచాగవోయెను. రథికులు, పదాతులు 
(కాలిబాటసైన్యము) , గజతురగములు వాహనములుగ కలవారు పరస్పరము పోరాడిరి. దేవాసుర 
సంగ్రామము వంటి ప్రకృత యుద్రమున మరణించువారి సంఖ్యతో యమపురి వృద్దిపాందసోగాను. 
శశిధ్వజచమూనాథైః కల్కి సేనాధిపైః సహ 


నిపేతుః సైనికాభూమౌ ఛ్చిన్నబాహ్వం[,ఘి కంధరాః. 29 
ధావంతో౭._తిబువంతశ్చ వికుర్వంతో౭_సృగుకితాః 

ఉపర్యుపరి సంచ్చన్నా గజాశ్వ రథమర్దితాః. 30 
నిపేతుః ధనే వీరాః కోటికోటి సహ(నఢః 
భూతీ సానంద సందోహాః (సవంతో రుధిరోదకమ్‌. 81 


భా: శశిధ్వజ సైన్యము, కల్కి సైన్యము చేతులు, కాళ్ళు తలలు తెగి భూమి మీద పడిరి. 
యుద్దరంగమున గాయపడి కొందరు పారిపోయిరి. కొందరు బాధతో అరచిరి. కొందరి 
శరీరములు రక్తముతో తడిసినవి. కొందరు ఒకరిపై మరియొకరు పడిరి. మరికొందరు గజ, 
అశ్వ, రథముల క్రిందపడి మరణించిరి. కోటి కోటి వీరులు రణరంగమున నేలకొరిగిరి. రక్త 
(ప్రవాహము పిశాచాదుల కానంద దాయక మాయెను. 

ఉప్టషహంసాః సంఛిన్న గజరో ధోరథప్లవాః 

కరోరుమీనాభరణమసికాంచన వాలుకాః. తిని 

ఏవం ప్రవృత్తా సం(గ్రామే నద్యః సద్యో౬_తిదారుణాః 

సూర్యకేతుస్తు మరుణా సహితో యుయుధే బలీ. తితి 


2-60 కల్కి పురాణము 
కాలకల్పో దురాధరో మరుం బాణైరతాడయత్‌ 
మరుస్తు తత్ర దశభిర్మార్లణై రార్హయ ద్భృశమ్‌. 84. 
భా: రక్త (పవాహువున వీరుల తలపాగలు హంసలవలె కన్పించు చున్నవి. 
గజములువంతెనవలె, రథములు నావలవలె, తెగిన చేతులు చేపలవలె, కత్తులు బంగారు 
'ఇసుకతిన్నెలవలె నున్నవి. ఇట్లు యుద్దమున రక్తము నదులవలె (ప్రవహించెను. బలవంతుడగు 
సూర్యకేతువు మరునితో పారాడెను. యమ సదృశుడగు సూర్యకేతువు బాణములతో మరుని 
కొట్టగ, అతడు సూర్యకేతుని పది బాణములతో హింసించెను. 
మరుబాణాహతో వీరః సూ ర్యకేతురమర్షితః 


జఘాన తురగాన్‌ కోపాత్‌ పాదోద్దాతేన తదథమ్‌. శిర 
చూర్ణయిత్వాలి-.థ తేనాపి తస్య వక్షస్యతాడయత్‌ 
గదాఘాతేన తేనాపి మరుర్మూర్చామవాప హ. 86 


భా: మురుబాణములచే గాయపడిన సూర్యకేతువు కోపించి అతని గుజ్జములను 
సంహరించి, రథమును ఒక్క తన్నుతో భగ్నము చేసెను. పిమ్మట వకఃప్టలముపై గదతో కొట్టెను 
దానితో మరువు మూర్భపోయెను. 

సారథిస్తమపోవాహ రథే నాన్యేన ధర్మవిత్‌ 


బృహత్కేతుశ్చ దేవాపిం బాణైః 'పాచ్చాదయద్చలీ. SY 
ధనుర్వికృష్య తరసా నీహారేణ యథా రవిమ్‌ 
సతు బాణమయం వర్షం పరివార్య నిజాయుధైః. 88 


భా: యుద్దధర్మమెరిగిన సారథి తమ (ప్రభువును అక్కడ నుండి మరొక రథముపై 
తీసుకుపోయెను. బృహత్కేతువు దేవాపిని బాణములచే చుట్టుముట్టుగా దేవాపి ధనుస్సును 
చేతబూని బాణవర్షముతో శత్రుబాణము లను నివారించెను. 

బృహత్కేతుం దృఢం జఘ్నే కజ్క పథతైః శిలాశతైః 


భిన్నం శూలమథాలోక్య ధనుర్చహ్య పత తిభిః. 89 
శిత ధారైః స్వర్లపుంఖైరా (ర్థ ప త రయోముఖైః 
దేవాపిమాశుగైర్హఘ్నే బృహత్కేతుః ససైనికమ్‌. 40 


భా: వోడియైన బాణములతో శూలము భ్నోమగుటను చూచి దేవాపి ధనుస్సు చేత బూని 
బృహత్కేతుని బాణములతో ఎదుర్కొనెను. బృహత్కేతువు కూడా దేవాపిని లోహముఖము 
కల్గిన, గృధ్రప[త్రములతో (ఈకలు) కూడిన త్మీక్షములగు బాణములతో హింసించెను. 


ద్వితియ భాగము 2-61 
దెవోపిస్తద్ధనుర్దివ్యం చిచ్చిద నిశతైః శరైః 


ఛిన్నధన్వా బృహక్కితుః ఖడ్గపాణిర్దిఘాంసయా. 41 
దేవాసేః సారథిం సాశ్వం జఘ్నే శూరో మహామృధ 
స దేవాపిర్ధనుస్త్యక్త్వా తలేనాహత్య తం రిపుమ్‌. కని 


భా: దేవాపి వాడియైన బాణములతో దివ్యమగు ధనస్సును ముక్కలు చేయగ బృహత్మ్కేతువు 

అతనిని చంపుటకు ఖడ్గము చేతబూని దేవాపిగుజ్జములను, సారథిని చంపెను. అప్పుడు దేవాపి 
నుస్సు విడిచి చేతులతో అతనిని మోదెను. 

భుజయోరంతరానీయ నిప్పిసేష స నిర్ణయః 

తం ద్వష్టవర్షం నిష్కాంతం మూర్చితం శత్రుణార్జితమ్‌. 48 

అనుజం వీక్య దేవాపి మూరి సూర్యధ్వజో౬_వధీత్‌ 

ముష్టినా వజపాతేన సో౭_పతన్‌ మూర్చితో భువి 

మూర్చితస్య రిపుః (క్రోధాత్‌ సేనాగణమతా డయత్‌, 44 

భా: దేవాపి బృహత్కేతువును భుజముల మధ్య భాగమున నుంచి నిద్దయుడై పండ 
చేసెను. పదహారు సంవత్సరముల బృహత్కేతువు శత్రువుచే పీడింపబడి అచేతను డాయెను. తన 
తమ్ముని అవస్టను చూచిన రాజు సూర్యకేతువు దేవాపి శిరస్సుపై వజ్రఘాతము వలె కొట్టగా అతడు 
మూర్భబోయి నేల మీద పడెను. దేవాపి మూర్చపోవుటను చూచి అతని సైన్యము శత్రుసైన్యముపై 
దాడి చేసెను. 

శశిధ్వజః సర్వజగన్నివాసం 

కల్కిం పురస్తాదభి సూర్యవర్చసమ్‌ 

శ్యామం పిశంగాంబరమంబుజేక్షణం 

బృహద్భుజం చారుకిరీట భూషణమ్‌. 45 

నానామణి|వాతచితాజ్ఞకో భయా 

నిరస్తలోకేకణ హృత్తమోమయమ్‌ 

విశాఖయూపాదిధిరావృతం (ప్రభుం 

దదర్శ ధర్మేణ కృతేన పూజితమ్‌. 46 

భా: సర్వజగత్తు లకాధారభూతుడు, సూర్యునివలె ప్రకాశించువాడు, పద్మదళనెత్రుడు, 
పీతాంబరధారి, శ్యామవర్ధుడు, ద్నీర్ణబాహువు, సుందరకిరీటము అలంకారముగ కలవాడు, 


2-62 కల్కి పురాణము 
వివిధమణుల అవయవశ్‌ భే సమస్త ప్రాణుల నేత్రహృదయముల అంధకారమును పోగొట్టువాడు, 
సత్య, ధర్మములచే పూజింపబడువాడగుకల్కిని విశాఖయూపాదులు చుట్టుకొనియుండగ 
శశిధ్వజుడు చూచెను. 


ఇతిక్రీ కల్కి పురాణీ£_నుభాగవతే 
భవిష్యే తృతీయాంశే 

శశిధ్వజ కల్కి సేనయో ర్యుద్ధం నామ 
అష్టమోా౭_ధ్యాయః 


ఇది భాగవతానుబంధము, భవిస్యమునగు 
(శ్రీ కల్కి పురాణమున తృతీయాంశమున 
a 
శశిధ్వజ కల్కి సనల యుద్దమను 
అష్టమాధ్యాయము. 
నరో 


కల్కి పురాణము 
తృతీయాంశము- నవమా ధ్యాయము 


హృది ధ్యానాస్పదం రూపం కల్కె రా శశిధ్వజః 


పూర్ణం ఖడ్గధరం చారుతురగా రూ ఢమ బవీత్‌. 1 
ధనుర్చాణధరం చారు విభూషణవరాజ్జ్ఞకమ్‌ 
పాపతాపవినాశార్థముద్యతం జగతాం పరమ్‌. ని 
ప్రాహ తం పరమాత్మానం హృష్టరోమా శశిధ్వజః 

ఏహ్యేహి పుండరీకాక్ష! (ప్రహారం కురుమే హృది. తి 


భా: సూతుడు పలికెను. హృదయమందు ధ్యానము చేయుటకు యోగ్యుడు, ఖడ్గధరుడు, 
వునోహరవుగు అశ్వము నధిరోహించినవాడు, పూర్ల్ణస్వరూపుడు, ధనుర్భాణములను 
ధరించినవాడు, అలంకారములచే శోభిల్దువాడు, పాప తాప వినాశకుడు జగత్సతియగు కల్కిని 
చూచి హర్షపులకితుడై శశిధ్వజుడు ఓ పరమాత్మ! పుండరీకాక్ష! రమ్మురమ్ము. నా హృదయమందు 
(ప్రహారము చేయుమని పలికెను. 

అథవాత్మన్‌ బాణభియా తమో౭_ంధే హృది మే విశ 


నిర్గుణస్య గుణజ్ఞత్వమద్వైతస్యాస్రతాడనమ్‌. 4 
నిష్కామస్య జయో ద్యోగసహాయం యస్యసైనికమ్‌ 

లోకాః పశ్యంతు యుద్ధే మే ద్ర్వైరథే పరమాత్మనః. ర్‌ 
పరబుద్దిర్యది దృఢం (ప్రహర్తా విభవ త్వయి 

శివవిషోర్భేదకృతే లోకం యాస్యామి సంయుగే. 6 


భా: ఓపరవూత్మ! వేంవు వేయు బాణములు తగులునను భయముతో 
అజ్ఞానాంధకారముచే వ్యాపృతమయిన మాహృదయములను (ప్రవేశింపుము. నిర్లుణుడవైనను 
గుణములనెరి గినవాడవు. అద్ద్వైతివైనను అ స్త్ర(ప్రహారములకు సంసిద్దుడవు. నిష్మాములైనను 


2-64 కల్కి పురాణము 
జయము కొణకు యుద్దము చేయుచున్నారో అట్టి పరమాత్మతో లోకము లన్నియు చూచుచుండ 
యుద్దము చేసెదను. విభువగు మిమ్ములను పరబుద్దితో ( మీరు పరమేశ్వరులను భావనను విడిచి 
మరియొకరను బుద్దితో) ప్రహారముచేయు నాకు శివవిష్ణువులకు భేదమం గీకరించెడి వారికి కలుగు 
లోకములు ప్రాప్తించును. 

ఇతిరాజ్లో వచః శుత్వా అ[కోధః బకృద్ధవద్విభుః 


బాజైరతాడయత్‌ సంఖ్యే ధృతాయుధమరిందమమ్‌. 7 
శశిధ్వజస్తత్సహారమగణయ్య వరాయుథైః 

తం జఘ్నే బాణవర్షిణ ధారాభిరివ పర్వతమ్‌. 8 
తద్చాణ వర్షభిన్నాంతః కల్కిః పరమకోపనః 

దివ్రైః శస్తానస్త్ర సంఘాతైస్త యోర్యుద్ధమవర్తత. 9 


భా: శశిధ్వజుని మాటలు వినిన కల్కి (క్రోధము. లేని వాడైనను |క్రుద్దుని వలె కనబడెను. 
పిమ్మట యుద్రమున శత్రునాశకుడు, ఆయుధ ధారియగు రాజుపై బాణ(ప్రహారము చేసెను. 
శశిధ్వజుడు బాణ (ప్రహారములను లెక్కింపక (శ్రేష్ట్రములగు ఆయుధములను బాణములను పర్వతము 
మీద వర్షమువలె కల్కి-పై కురిపించెను. బాణవర్షముచే గాయపడిన కల్కి మిక్కిలి క్రుద్దుడాయెను. 
దివ్యములగు అ(స్త్రశ్నస్త్రృములతో వారిరువురి నడుమ యుద్దము జరిగెను. 

(బహ్మాన్రుస్య చ బహ్మాస్టై ర్వాయవ్యస్య చ పార్వతైః 


ఆగ్నేయస్య చ పార్టన్యైః పన్నగస్య చ గారుడైః. 10 
hfe నానావిర్దరస్టై రన్యోన్యమభిజఘ్నతుః 
లోకాః సపాలాః సం(తసా యుగాంతమివ మేనిరే. 11 


భా: (బ్రహ్మాస్త్రమును (బ్రహ్మా స్త్రముతోను, వాయవ్యా, స్త్రమును పర్వతా(స్త్రముతోను 
ఆగ్నేయా(స్త్రమును పర్తన్యా స్త్రముతోను, పన్నగా, స్త్రృమును గరుడా, స్త్రృముతోను ఎదుర్కొనుచు 
అ(స్త్రములతో పరస్పరము పోరాడిరి. లోకములన్నియు ప్రళయకాలముగ తలచి భయ భాంతులైరి. 

దేవా బాణాగ్నిసంతసా అగమన్‌ ఖగమాః కిల 

తతో ౬_తివితథోద్యోగౌ వాసుదేవ శశిధ్వజా. 12 

నిర(స్రా బాహుయుట్టిన యుయుధాతే పరస్పరమ్‌ 

పదాఘాతైస్తలా ఘాత ర్ముష్ట(పహరణైస్తథా. 18 


ద్వితియ భాగము 2-65 
నియుద్ధకుశలౌ వీరౌ ముముదాతే పరస్పరమ్‌ 
వరాహోధ్మృత శబ్దేన తం తలేనాహనద్ధరిః, 14. 
భా: బాణాగ్నికి భయపడ ఆకాశమార్గమున సంచరించు దేవతలు వెడలిరి. అస్త్రశ్నస్త 
పయోగ వైఫల్యమును గమనించిన వాసుదేవ శశిధ్వ జులు అస్త్రములను విడిచి బాహుయుద్రమునకు 
ఎద్దపడిరి. యుద్దకుశలులగు వారిద్దరు పదాఘాతములు, తలాఘాతములు, పిడికిలి గుద్దులతో 
పరస్పరము పోరాడుచు సంతోషించిరి. సృష్టి ఆరంభమున వరాహావతారమున భూమిని 
ఉద్దరించునపుడు కల్గిన శబ్దము వంటి శబ్దముతో (శ్రీహరి అరచేతితో అతనిని మోదెను. 
సమూర్శితోనృపః కోపాత్‌ సముత్గాయ చ తకణొత్‌ 
ముష్టిభ్యాం వజకల్పాభ్యామవధీత్‌ కల్క్మిమోజసా 


స కల్కిస్త(త్రహారేణ పపాత భువి మూర్చితః. కేర్‌ 
ధర్మః కృతం చ తం దృష్ట్వా మూర్చితం జగదీశ్వరమ్‌ 
సమాగతౌ తమానేతుం కవే తౌ జగ్భహే నృపః, 16 


భా: వదూర్చపోయిన శశిధ్వజుడు కోపముతో తిరిగి లేచి వజసదృశములగు 
ముష్టిఘాతములతో కల్కిని కొట్టెను. ఆదెబ్బలకు కల్కి మూర్చపోయినేలమీద పడెను. 
మూర్చపోయిన జగదీశ్వరుని చూచి ధర్మకృతయుగములు అతనిని తీసుకువెళ్ళుటకు వచ్చిరి, 
శశిధ్వజుడు వారిరువురుని చంకలోనికి తీసుకొనెను. 

కల్కిం వమస్యుపాదాయ లబ్బార్థః ప్రయయౌ గృహమ్‌ 

యుద్ధ నృపొశణామస్యషాం పుతౌ దృష్ట్వా సుదుర్ణయౌ. 17 

కల్కిం సురాధిపపతిం (ప్రధనే విజిత్య 

ధర్మం కృతజ్బ నిజకక్షయుగే నిధాయ 

హరోల్లసద్ధదయ! ఉత్పులకః (ప్రమాథీ 

గత్వా గృహం హరిగ్యహే దదృశే సుశాంతామ్‌. 18 

భా: కలిని హృదయమున నుంచుకొని కృతకృత్యుడై శశిధ్వజుడు తన యింటికి వెడలెను. 
నాపు[తులను యుద్దమున ఎవ్వరు జయించలేరని తలచెను. సురాధిపపతియగు కల్కి.న 
సంగ్రామమున జయించి, కృతధర్మములను నిజకక్ష్షయందుంచుకొని గృహమున కేతెంచి శశిధ్వజుడ 
రాణియగు సుశాంతను హరిగృహమున చూచెను. 


2-66 కల్కి పురాణము 

దృష్ట్వా తస్యాః సులలితముఖం వైష్టవీనాం చ మధ్యే 

గాయ తీనాం హరిగుణ కథాసామథ (పాహ రాజా ' 

దవాదీనాం వినయవచసా శంభలే జన్మనా వా 

విద్యాలాభం పరిణయవిధిమ్తుచ్చపాషండనాశమ్‌. 19 

కల్కిః స్వయం హృది సమాయమిహాగతో౬_ద్దా 

మూర్చాచ్చలేన తవ సేవనమీకణార్థమ్‌ 

ధర్మం కృతళ్చు మమ కకయుగే సుశాంతే! 

కాంతే విలోకయ సమర్పయ సంవిధేహి. 20 

ఇతినృపవచసా వినోదపూర్తా 

హరికృతధర్మయుతం (ప్రణమ్య నాథమ్‌ 

సహ నిజసఖిఖి ర్ననర్త రామా 

హరిగుణకీర్తన- వర్హనావిలజా. వై 

భా: విష్ణుభక్తుల నడుమ హరిగుణములను కీర్తించు సుశాంత వదనకమలమును చూచి 
రాజు ఆవెతో ఓ సుశాంత! దేవతల (ప్రార్దన నాలకించి శంభల గ్రావువఎలన జన్మించి, 
విద్యాలాభమునొంది, పరణయమాడి, మ్లేచ్చపాషండులను నాశము చేసిన కల్కి భగవానుడు నీ 
సేవలను వీక్షించుటకు మాయతో కూడి మూర్చయను మిషతో స్వయముగ ఇక్కడకు విచ్చేసినాడు. 
రెండు చంకలలోను కృతధర్ములు కలరు. వారిని పూజింపుము. అని పలికెను. రాజుమాటలు 
విని సుశాంత మిక్కిలి ప్రసన్నురాలై హరి, కృత, ధర్ములను నమస్కరించి హఠిగుణములను 
కీర్తించుచు లజ్ఞగు విడిచి సుఖురాండ్రతో నృత్యము చేసెను. 


ఇతిక్రీ కల్కి పురాణే౭౬నుభాగవతే భవిష్యే తృతీయాంశే 
ధర్మ కల్కి కృతానా మానయనం నామ 
నవమా౭_ధ్యాయః. 
ఇది భాగనతానుబంధము భవిష్యమునగు (శ్రీ) కల్కి పురాణమున తృతీయాంశమున 
ధర్మకల్కి కృతుల ఆనయనమను 
ననమాధ్యాయము. 
XxX 


కల్కి పురాణము 
తృ తీయాంశము- దశమాధ్యాయము 


జయహరే! అవమురాధీశసేవితం 
తవ పదాంబుజం భూరి భూషణమ్‌ 
కురు మమా (గతః సాధుసత్కృతం 


త్యజ మహామతే! మోహమాత్మనః. 1 
తవ వపుర్ణగ(దూపసంపదా విరచితం సతాంమానసే స్థితమ్‌ 
రతిపతేర్మనో మవాహదాయకం కురు విచెష్టిత అరం డి 


భా: సుశాంత పలికెను. హరి! జయమగుగాక. మోహమును విడిచిపెట్టుడు. అమరా , 
దీశుడగు ఇంద్రునిచే, సత్పురుషులచే సేవింపబడు, అలంకార భూషితములగు పాదపద్మములను 
నా సమ్ముఖమున నిలుపుము. నీ శరీరము జగత్తులో నున్న సురూపమనెడి సంపదచె చేయబడినది. 
సత్పురుషుల హృదయములలో విహరించునది, కతిపతికి సయితము మోహము కల్గించు ని 
రూపము మాకోర్కెలను తీర్చుగాక. 

తవ యళో జగచ్చోకనాశనం మృదుకథామృత (ప్రీతిదాయకమ్‌ 

స్మిత సుధోకితం చం(దవన్ముఖం తవ కరోత్సలం లోకమజ్గలమ్‌. కి 

మమ పతిస్త్వయం సర్వదుర్ణయో యది తవాప్రియం కర్మణాచరేత్‌ 

జహి తదాత్మనః శత్రుముద్యతం కురు కృపాం న చేదీదృగిశ్వరః. 4 

భా: మీ యశోగానము, శ్రవణము సర్వజగత్తుల శోకమును నాశము చేయును. 
అమృతతుల్యములగు నీ కథలు అందరికి సంతోషమును కల్గించును. చంద్రసదృశమగు ని ముఖము 
చిరునవ్వు అనెడి అమృతమును కురిపించును. నీ ముఖకమలము లోకములకు మంగళము 
కలిగించుగాక. నాభర్త సర్వథా అజేయుడు. అతనిని ఇంతవరకు ఎవ్వరు ee మీకు 

అప్రసన్నమగు కార్యమునాచరించిన నాభర్త యెడల శత్రుభావమును విడిచి పెట్టుడు. కృపచూ 
అట్లు కానియెడల మిమ్ములను కృవాసాగరుడని ఏల యందురు. 


2-68 


కల్కి పురాణము 
మహదహంయుతం పంచమాత్రయా (ప్రకృతిజాయయా నిర్మితం వపుః 
తవ నిరీకణార్లీలయా జగత్‌ స్థితిలయో దయం బహ్మకల్పితమ్‌. ర్‌ 
భూవియన్మరుద్వారి తేజసాం రాశిభిః శరీరేం[దియా (శీతైః 
త్రిగుణయా స్వయా మాయయా విభో కృరు కృపాం భవతొసేవనార్థినామ్‌. 6 
భా: మహత్తత్తము, అహంకారతత్త్వము, పంచతన్మాత్రలు, నీ భార్యయగు (ప్రకృతి 


అనువానిచే శరీరము సృజింపబడినది. (సృష్టి జరిగినది) విలాసములతో కూడిన నీ చూపులవలన 
బ్రహ్మ కల్పిత సంసారమున సృష్టే స్టితి, ప్రలయములగుచున్నవి. ఓ పరమేశ్వర! నివు శరీర, 
ఇం[ద్రియవలుల నాశయించిన పృధివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశవునెడం 
భూతపంచకముతో, సత్త్వ రజస్తమోరూపమగు స్వీయమాయతో నిన్ను సేవించెడి భక్తులపై 
దయచూపుము. 


తవ గుణాలయం నామ పావనం 

కలిమలాపహం కీర్ణయంతి యే 

భవవభయక్షయం తాపపితా 

ముహురహో జనాఃసంసరంతి నో. 7 
తవ జన్మ సతాం మానవర్ధనం 

నిజకులకయం దేవపాలకమ్‌ 

కృతయుగార్చకం ధర్మపూరకం 

కలికులాంతకం శం తనోతు మే. 8 
భా: ఓ పరమేశ్వర! కలిదోషములను పోగొట్టు పవిత్రమగు నీ గుణసముదాయమున 


సంసారతాపముచే తపింపబడు భక్తులు స్మరించిన వారికి సంసార భీతి యుడదు. మీ అవతారము 
సత్పురుషుల మానము వృద్దిపరచును. కలి వంశమును నాశము చేయును. యజ్ఞ యాగాదుల 
స(క్రమముగ జరుగుటవలన దేవతలకు రక్షణ కలుగును. కృతయుగము ఆరంభమగును 
ధర్మమునకు రక్షణ కలుగును. అట్టి నీ అవతారము మాకు మంగళము చేయుగాక. 


మమగృహం పతిపుత్రనప్ప్రకం గజరథై ర్థ్వజై- శ్చామరై ర్లనైః 

మణీవరాసనం సత్కృతిం వినా తవ పదాబ్దయోః శోభయంతి కిమ్‌. $ 
తవ జగద్వపుః సుందరస్మితం ముఖమనిందితం సుందరారవమ్‌ 

యది న మే ప్రియం వల్లుచేష్టితే పరికరో త్యహో మృత్యు రస్త్వీహ. 10 


ద్వితియ భాగము 2-69 

భా: పతి, పుత్ర, పౌత్రులతో కూడి గజ, రథ, ధ్వజ, చామర, ఐశ్వర్య, మణిమయ 
ఆసనాదులు కల్గిన దైనను నాగృహము నీ పాదపద్మముల పూజ లేకుండగ ఎట్టు శోభిల్టును. 
మందహాసముతో శో భిల్దునది, సర్వాంగసుందరము, మనోహరములగు మాటలతో విభూషితము, 
రమణీయములగు భావములతో కూడిన అనింద్యవుగు నీముఖము మాకు (బయమును 
కల్లించనియెడల మృత్యువే శరణ్యము. 

హయచర భయహర కరహర శరణ ఖరతరవరశరద శబలమదన 

జయ హతపర భర భవ వరనశన శశధర శత సమ ర-స భర వదన. 11 

ఇతి తస్యాః సుశాంతాయా గీతేన పరితోషితః 

ఉత్తస్తా రణశయ్యాయాః కల్కి ర్యుద్ధస్థవీరవత్‌. 12 

భా: ఓదేవ! నీవు అశ్వముపై తిరుగుచు సంసారతాపమును, భయమును పోగొట్టువాడవు. 
రక్షకుడవు. తీక్షములగు బాణములతో శత్రువులను చెండాడువాడవు. శతచం ద్రకాంతితో నీ 
ముఖము విరాజిల్టుచున్నది. నీవు నిస్సందేహముగ భవబంధములను నాశము చేయ సమర్ధుడవు. 

సుశాంతయొక్క_ గీతముచే సంతుష్ట్రుడయిన కల్కి రణరంగమున వీరునివలె రణశయ్య 
నుండి లేచెను. 


సుశాంతాం పురతో దృష్వాకృతం వాము తు దక్షిణే 


ధర్మం శశిధ్వజం పశ్చాత్‌ పాహేతి వీడితాననః, 18 
కా త్వం పద్మపలాశాడి! మమ సేవార్థ ముద్యతా 
కాంతే శకిధ్వజః శూరో మమ పశ్చా దుపస్థితః. 14 


భా: ఎదురుగ సుశాంతను, దక్షిణభాగమున ధర్మమును, ఎడమ భాగమున కృతయుగమును, 

వెనుక శశిధ్వజుని చూచి సిగ్గుతో తలవంచి ఇట్టనియె. పద్మత్రాకి! నీవు ఎవరు? ఎందువలన 

నన్ను సేవించుటకు సిద్దమైతివి? శూరుడగు శశిధ్వజుడు ఎందువలన నావెనుక నుండెను? 
హేధర్మ! హేకృతయుగ! కథ మ(త్రాగతా వయమ్‌ 


రణాబ్లణం విహాయాస్యాః శ(త్రో రంతః పురి వద. 15 
శత్రుపత్వ్యః కథం సాధు సేవంతే మా మరిం ముదా 
శశధ్వజః శూరమానీ మూర్చితం హంతి నో కథమ్‌. 16 


భా: ఓ ధర్మ్శ్మమ! కృతయుగమ! యుద్దరంగమును విడిచి శత్రువుల అంతఃపురమునకు 
మనమెట్టు వచ్చితిమి? శత్రు స్త్రీలు ప్రసన్నహృదయలై శత్రువగు నన్ను ఏల సేవించు చున్నారు? 
మూర్చపోయిన నన్ను, శూరునిగ తలచు శశిధ్వజుడు ఏలనాశము చేయలేదు? 


2-70 


కల్కి పురాణము 
సుశాంతోవాచ..... 
పాతాలే దివి భూమౌ వా నరనాగ సురాసురాః 
నారాయణస్య తే కల్కే కే వా సేవాం న కుర్వతే. 17 
యత్పేవకానాం జగతాం మి(త్రాణాం దర్శనాదపె 
నివర్తంతే శత్రుభావ స్తస్య సాజాత్‌ కుతో రిపుః, 18 


భా: సుశాంత చెప్పెను. ఓ కల్కి! బొతాళమందు కాని స్వర్గమందు, క కాని పృధివియందు 
గాని నరులు, నాగజాతివారు, దేవతలు, రాక్షసులు వీరిలో నారాయణుని సేవించని వారెవరు? 
సర్వలోకములు నారాయణునికి సేవకులు, మిత్రులు, ఎవరిని చూచుట వలన శత్రు భావము 
భావము దూరమగునో అట్టి పరమేశ్వరునకు శత్రువు లెవరు? 

త్వయాసార్థం మమ పతిః శత్రుభావిన సంయుగే 


యది యోగ్యస్తదానేతుం కిం సమర్శొ నిజాలయమ్‌. 19 
తవ దాసో మమ స్వామీ అహం దాసీ నిజా తవ 
ఆవయోః సం[(పసాదాయ ఆగతో౬_సి మహాభుజ. 20 


భా: నాభర్త మీతో శత్రుభావముతో యుద్దము చేసిన మిమ్ములను తమ నివాసమున కెట్లు 
తీసుకువాగలరు? నాభర్త మీ దాసులు. నేను మీ దాసిని. మిమ్ములను అను గ్రహించుటకు కర్రు 
ఇక్కడకు వచ్చితిరి. 


అహం తవైతయోర్భక్యా నామరూపానుకీర్తనాత్‌ 

కృతార్శా౬_స్మి కృతార్శొా౬ి_స్మి కృతా రోస్మి కలికయ. 21 
కృతయుగ ఉవాచ..... 

అధునాహం కృతయుగం తవ దాసస్య దర్శనాత్‌ 


త్వమీశ్వరో జగత్‌పూజ్య, సేవకస్యాస్య తేజసా. నిని 
శశిధ్వజ ఉవాచ....... 

దండ్యం మాం దండయ విభో యోధ్భృత్వా దుద్యతా- యుధమ్‌ 

యేన కామాది రాగేణ త్వయ్యాత్మన్యపె వైరితా. శితి 


భా: ధర్ముడు పలికెను. ఓ కలినాశక! వీరు భక్తితో మీ నామరూపములను కీర్తించుట 
వలననేను నిశ్ళయముగ కృతార్థుడనయితిని. కృతయుగము పలికెను. మీదాసుని చూచుట వలన 


ద్వితీయ భాగము ను 
కృతయుగమగు నేను సఫలుడనయితిని. జగత్సూజ్యుడగు ఓ పరమేశ్వర! సేవకుని తేజస్సంపన్నునిగ 
చేయుట వలన మీరు ఈశ్వరులైతిరి. శశిధ్వజుడు పలికెను. ఓ పరమేశ్వర! కామక్రోధాది వశుడై 
మీతో శత్రుత్వమాచరించి యుద్దము చేసి అపరాధము చేసితిని. దండనార్హుడనగు నన్ను 
దండింపుడు. 


ఇతి కల్కి ర్వచ స్తేషాం నిశమ్య హసితాననః 


త్వయాజితో౭_స్మితి నృపం పునః పునరువాచ హ. 24 
తతః శశిధ్వజో రాజా యుద్ద్ధాదాహూయ పుత్రకాన్‌ 
సుశాంతాయా మతిం బుద్దా రమాం (పొదాత్‌ స సకల్కయే. నిర్‌ 


భా: వారి మాటలను వినిన కల్కి మందహాసముతో నీచే నేను జయింపబడితినని 
పలుమార్థు రాజుతో పలికెను. పిమ్మట శశిధ్వజుడు తన పుత్రులను యుద్రరంగము నుండి వెనుకకు 
పెలిచి సుశాంత అభిప్రాయము నెరిగి తన పుత్రిక రమను కల్కికి దానము చేసెను. 

తదైత్య మరుదేవాపె శశిధ్వజ సమాహృతౌ 


విశాఖయూపభూపశ్చ రుధిరాశ్వశ్చ సంయుగాత్‌. 26 
శయ్యాకర్ణనృపేణాపి భల్లాటం పురమాయయుః 
సేనాగణైరసంఖ్యాతైః సాపురీ మర్దితామ_.భవత్‌. నా 


భా: శశిధ్వజునిచే వెనుకకు పిలువబడి యుద్దరంగము నుండి హరుద వాపులు 
విశాఖయూపుడు, రుధిరాశ్వము శయ్యాకర్టునితో కూడి భల్జాట నగరమునకు తిరిగి వచ్చిరి. 
అసంఖ్యాకమగు సేనా సముదాయముచే ఆ పురము కోలాహలముగ నుండెను. 

గజాశ్వరథసంబాధైః పత్తిచ్చ(త్ర రథ ధ్వజైః 

కల్కినాపి రమాయాళ్చ వివాహోత్సవ సంపదామ్‌. 28 

ద్రష్టుం సమీయుస్త్వరితా హర్తాత్‌ సబలవాహనాః 


శంఖభేరీ మృదంగానాం వాదిత్రాణాంచ నిస్వ్వనైః. 29 
నృత్యగీతవిధానైశ్చ పురస్రీకృతమజ్లలైః 
వివాహో రమయా కల్కే రభూదతిసుఖావహః. 80 


భా: గజ, అశ్వ, రథముల ప్రతిబంధకములతో, పదాతిదల, ఛత్ర, రథ, ధ్వజములతో 
నగరమంతయు నిండియుండెను. కల్కి రమల వివాహోత్సవమును తిలకించుటకు సంతోషముతో 
సపరివారముగ అందరు వచ్చిరి. శంఖము, భేరి, మృదంగము మున్నగు వాద్యముల ధ్వనులతో, 


మ కల్కి పురాణము 
నృత్యగీతములతో, పుర్వ స్త్రీల మంగళాచరణములతో మిక్కిలి సుఖ(ప్రదమై రమాకల్కుల 
ఐహెహాము జర్‌గెను. 


నృపా నానావిధై ర్ఫోట్యైః పూజితా వివిశుః సభామ్‌ 


బాహ్మశా క(త్రియా వైశ్యాః శూద్రాశ్చావర జాతయః. 81 
విచిత్ర భోగావరణాః కల్కిం (ద్రష్టు ముపావిశన్‌ 
తస్యాం సభాయాం శుశుభే కల్కిః కమలలోచనః, తిని 


భా: నానావిధములగు భో జ్యపదార్హములతో సత్కరింపబడిన రాజులు సభను |ప్రవేశించిరి. 
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు చిత్రములగు భోగ్యవస్తువులను పొంది కల్కిని చూచుటకు 
సభలో కూర్చుండిరి అట్టి సభలో కమలనే(త్రుడగు కల్కి- - ----- 
నక్ష్యతగణమధ్యస్థః పూర్ణః శశధరో యథా 


రేజే రాజగణాధీళే లోకాన్‌ సర్వా న్విమాహయన్‌. తికి 
రమాపతిం కల్కి మవేక్య భూపః 
సభాగతం పద్మదలా యతేక్షణమ్‌ 
జామాతరం భక్తియుతేన కర్మణా 
విబుధ్య మధ్యే నిషసాద తత్ర హ. 84. 


భా: నక్షత్రముల మధ్యలో పూర్ణచం[ద్రుని వలె సమస్తలోకములను మోహపరచుచు 
శోభిల్లైను. పద్మదళములవలె విశాలమయిన నేత్రములు కల్గిన, సభయందున్న కల్కిని తన యల్టునిగ 
భక్తిభావముతో తెలుసుకొనుచు శశిధ్వజుడు సభామధ్య దేశమును (ప్రవేశించెను. 


ఇతి శ్రీకల్కిపురాణే౬_.నుభాగవతే భవిష్యే తృతీయాం+ 
కల్కినా రమావివాహోనామ 
దశమో౭._ధ్యాయః 
ఇది భాగవతానుబంధము, భవిష్యమునగు 
(శ్రీ కల్కి పురాణమున తృతియాంశమున 
కల్కితో రమా వివాహమను 
దశమాధ్యాయము. 
L820. 


కల్కి పురాణము 
తృతయాంశము- ఏకాదశా ధ్యాయము 


త(త్రాహు స్తే సభామధ్యే వైష్ణవం తం శశిధ్వజమ్‌ 

మునిఖిః కథితాశేష భక్తివ్యాసక్త విగ్రహమ్‌. 

సుంశాంతాం చ కృతీనాపి ధర్మేణ విధివ ద్యుతామ్‌. 1 

భా: సూతుడు పలికెను. మహర్షులచే వర్షింపబడిన పరమభక్తి పూర్ణుడు విష్ణుభక్తుడునగు 
శశిధ్వజుని కృతయుగ ధర్ముములతో కూడిన సుశాంతను, చూచి రాజులు, (బ్రాహ్మణులు ఇట్లు 
పలికిరి. 


రాజాన: తరిచుకి 
యువాం నారాయణ స్యాస్య కల్కెః శ్వశురతాంగతౌ 
వయం నృపా ఇమే లోకా బుషయో (బాహ్మణతాశ్చ యే. శి 
(కేక్య భక్తివితానం వాం హరౌ విస్మితమానసాః 
పృచ్చామ స్తా మియం భక్తిః క్వ లబ్భా పరమాత్మనః. తి 


భా: రాజులు పలికిరి. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమగు కల్కి భగవానుని కి మీరిద్దరు 

అత్తమామలైతిరి. రాజులగు మేము, బుషులు, బ్రాహ్మణక్షత్రియాదులు అందరు హరియందు 
మీకు కల్లిన భక్తికి ఆశ్యర్యపడుచున్నాము. పరమాత్మ యెడల మీకు ఇంతటి భక్తి ఎట్టు కల్గినదో 
తెలిసికొనదలచితిమి. 

కస్య వా శికితా రాజన్‌! కిం వా నైసర్గికీ తవ 

(శోతు మిచ్చామహే రాజన్‌! (తిజగజ్జనపావనీమ్‌ 

కథాం భాగవతీం త్వత్తః సంసారా శ్రమనాశీనీమ్‌. క్ష 

భా: ఓరాజ! భగవంతునియెడల యింత భక్తి మీరెవరి నుండి నేర్చితిరి? లేక స్వాభావికమా? 
ముల్లోకములను పావనము చేయునదియు, సంసారాశ్రమమును నశింపజయునదియునగు 
భగవద్దక్తిని గూర్చి వినదలచితిమి. 


2-74 


కల్కి పురాణము 


శీ ధ్వజ ఉవాచ. ..... 


స్రీపుంసో రావయో స్త త్త చ్చణుతామోఘ విక్రమాః 
వృత్తం యజ్ఞన్మకర్మాది స్కృతిం తద్నక్తి- లక్షణామ్‌. ర్‌ 
భా: శశిధ్వజుడు పలికెను. అమోఘపరా క్రమము కల్గిన రాజులార! మా ఇరువురి (స్త్రీ, 


పురుష జన్మను గూర్చి, మీస్కృతికి వచ్చో భక్తి యొక్క లక్షణమును గూర్చి చెప్పెదను వినుడు. 


పురా యుగసహ(స్రాంతే గృ(థో౭_హం పూతిమాంస భుక్‌ 


గృ(థీయం మే ప్రియారణ్యే కృతనీడో వనస్పతా. 6 
చచార కామం సర్వత్ర వనోపవనసంకులే 
మృతానాం పూతిమాంసౌషైః [పాణినాం వృత్తికల్పకౌ. 7 


భా: పూర్వము వేయి యుగముల చివరి కాలమున నేను దుర్గంధముతో కూడిన 


మాంసమును భక్షించు గృధ్రమను. నాప్రియురాలగు ఈమె గృ(ధియై (ఆడగ్రద్ద) పెద్ద వృక్షము 
మీద గూడుకట్టుకొని నివసించుచు వన, ఉపవనములతో కూడిన (ప్రదేశమున యథేచ్చగ 
తీరిగడవారము. మరణించిన ప్రాణుల దుర్గంధ యుక్త మాంసమునుతినుచు జీవయాత్ర సాగించెడి 
పారము. 


ఏకదా లుబ్బకః [కూరో లులోభ పిశితాశినౌ 

ఆవాం వీక్య గృహే పుష్టం గృ(ధం తత్రా ప్యయోజయత్‌. 8 
తం వీవ్య జాతవిశంభౌ కుధయా పరిపీడితా 

త్రీపుంసౌ పతితౌ తత్ర మాంసలోభితచేతసొ. 9 


భా: ఒకనారి క్రూరుడయిన కిరాతుడు మాంసభక్షణమునుకోరు మమ్ములను చూచి 


పట్టుకి 'నవలయునను భావనతో తన పెంపుడు (గద్దను నియోగించెను. ఆకలిగొన్న మెము దానిని 
చూచి విశ్వాసముతో మాంసలోభముతో అచ్చట |వాలితిమి. (వలలో చిక్కితిమి) 


బద్భా వావాం వీక్య తదా హర్తా దాగత్య లుబ్ధ్బకః 


జ(గాహ కంఠే తరసా చంచ్వ(గా ఘాత పీడితః. 10 
ఆవాం గృహిత్వా గండక్యాః శిలాయాం సలిలాంతికే 
మస్తిష్కం చూర్ణయామాస లుబ్ధకః పిశితాశనః. 11 


భా: బంధింపబడన వుమ్ము చూచి వ్యాధుడు సంతోషముతో అక్కడకు వచ్చి 


మాకంఠములను పట్టుకొనెను. మేము కూడ ప్రాణభీతితో ముక్కు కొనతో పొడిచి బాధించితిమి. 


ద్వితీయ భాగము 239 
మాయిద్దరిని పట్టుకొని వ్యాధుడు మాంసభక్షణాశతో గంగానది సమీపమున గండకీశిలపై మోది 
మాతలలు (బద్దలు చేసెను. 


చ[క్రాంకితశిలా గంగా మరణా దపి తకణాత్‌ 


జ్యోతిర్మయవిమానేన సద్యో భూత్వా చతుర్భుజా. 12 
పాప్తా వైకుంఠనిలయం సర్వలో కనమస్కృతమ్‌ 
తత్ర స్థిత్వా యుగశతం బ్రహ్మణో లోకమాగతా. 18 


భా: గంగాతీరమున చక్రాకారమగు ( సాలగ్రామ శిలపై) మృత్యువు నొందుటవలన వెంటనె 
నాలుగు భుజములు గల రూపము నొంది (పకాశవంతమగు విమానములో లోకవంద్యమగు 


వైకుంఠమున కేతెంచితిమి. అచ్చట వందయుగములు నివసించి బ్రహ్మలోకమునకు వచ్చితిమి. 
బహ్మలోకే పంచశతం యుగానా ముపభుజ్య వై 


దేవలోకే కాలవశా దతం యుగచతుళ్ళతమ్‌. | 14 
తతో భువి నృపా స్తావ దృద్ధసూను రహం స్మరన్‌ 
హరీ రను[గహం లోకే శాలగామ శిలా శమమ్‌. 15 


భా: బ్రహ్మలోకమున అయిదు వందల యుగము అనుభవించి పిమ్మట కాలవశమున 
నాలుగు వందల యుగములు స్వర్గలోకమున సుఖముగ నుంటిమి. పిమ్మట భూలోకమున 
జన్మించితిమి. శాలగ్రామ శిలాశ్రమము, హరి అనుగ్రహము స్మృతిపథమున వచ్చుచున్నవి. 

జా తిస్మరత్వం గండక్యాః కిం తస్యాః కథయా మ్యహమ్‌ 


యజ్ఞల స్పర్శ్భమా త్రీణ మాహాత్యం మహ దద్భుతమ్‌. 16 
చ(క్రాంకిత శిలాస్పర్భ మరణ స్యేదృశం ఫలమ్‌ 
న జానే వాసుదేవస్య సేవయా కిం భవిష్యతి. 17 
ఇత్యావాం హరిపూజాసు హర్షవిహ్వల చేతసా 
నృత్యంతా వనుగాయంతె విలుఠంతౌ స్థితా విహ. 18 


భా: ఇంత శక్తికల్షిన ఈ గండకీశిలయొక్క మహాత్యము ఏమని వర్ణించను? గంగాజల 
స్పర్శమా(త్రముచే అద్భుతమగు మహాత్మ్యము కల్లును. చక్రాంకిత శిలాస్పర్శ వలన కలుగు 
మరణమునకే ఇంతటి ఫలము లభించిన వాసుదేవుని సేవ వలన ఎంతటి ఫలము. కల్లునో గదా! 
అని యోచించి హర్ష విహ్వల చిత్తులమై నృత్యము చేయుచు, భగవంతుని గుణములను గానము 
చేయుచు, భక్తితో తన్మయులగుచు హరిసేవతో కాలము గడుపుచుంటిమి. 


2-76 


కల్కి పురాణను 
కల్కి ర్నారాయణాంశస్య అవతారః కలికయః 
పురా విదితవీర్యస్య పృష్టో (బహ్మముఖా చ్చృతః. 19 
ఇతి రాజసభాయాం స (శావయిత్వా నీజాః కథాః 
దదౌ గజానా మయుత మశ్వానాం లక మాదరాత్‌. 20 


భా: మేము పూర్వము బ్రహ్మవలన కలినాశకుడగు కల్కి అవతరించోలడని వినియుంటిమి. 
అతని పరా[క్రమము గూర్చి మాకు బాగా తెలుసునని రాజసభయందు తమ, వృత్తాంతమును 
సంపూర్ణముగ వినిపించి శశిధ్వజుడు కల్కిదేవునకు భక్తితో పదివేల ఏనుగులు, లక్ష గుజ్జములు 
ఇచ్చను. 

రథానాం షట్‌సహ [స్తం తు దదౌ పూర్ణస్య భక్తితః 


దాసీనాం యువతీనాం చ రమానాథాయ షట్‌ శతమ్‌. 21 
రత్నాని చ మహారాణి దత్వా రాజా శశిధ్వజః 
సున కృతార్థ మాత్మానం స్వజనై ర్చాంధవై సృహ. వివి 


భా: ఆరువేల రథములు, ఆరువందలు దాసీ యువతులును అమూల్యములగు రత్నములను 
ఇచ్చి స్వజన బంధువులతో గూడ తనను కృతార్జునిగ తలచెను. 
సభాసద ఇతి శుత్వా పూర్వజన్య్మోదితాః కథాః 


విస్మయావిష్టమనసః పూర్ణం తం మేనిరే నృపమ్‌. నితి 
కల్కిం స్తువంతో ధ్యాయంతః (ప్రశంసంతో జగజ్ఞనాః 
పున స్తమాహూ రాజానం లక్షణం భక్తిభక్తయోః. 24. 


భా: ఈ విధముగ రాజు యొక్క పూర్వజన్మవృత్తాంతమును వనిన సభాసదులు 
ఆశ్ళీర్యచకితులై అతనిని పూర్ణపురుషునిగ తలచిరి. కల్కిని స్తుతించుచు, ధ్యానించుచు, 
(ప్రశంసించుచు వారందరు తిరిగి శశిధ్వజుని భక్తీ, భక్తుల లక్షణముల నడుగదలచిరి. 


భక్తికామ్యా దృగవతః కో వా భకో విధానవిత్‌ 

కిం కరోతి కి మశ్నాతి క్వ వా వసతి వక్తి కిమ్‌. నిర్‌ 
ఏతాన్‌ వర్ణయ రాజేం(ద సర్వం త్వం వేత్సి సాదరాత్‌ 

జాతిస్మరత్వాత్‌ కృష్ణస్య జగతాం పావనేచ్చయా. 26 


ద్వితియ భాగము 2-77 
ఇతి తేషాం వచః (శుత్వా (ప్రపుల్లవదనో నృపః 
సాధువాదైః సమామం॥త్య తా నాహ (బహ్మణోదితమ్‌. న 
భా: రాజులు పలికిరి. భగవద్భక్తి స్వరూపమేమి? దాని విధానమును తెలియు భక్తుడెవరు? 
భక్తుడు ఏమి చేయును? ఏమి భుజించును ఎక్కడ నివసించును? ఎట్టు మాట్టాడును? ఓరాజేంద్ర 
మీకు సర్వము తెలియును. కనుక విషయము లన్నియు వివరించి చెప్పుడని అడుగగ శశిధ్వజుడు 
ప్రపుల్లవదనుడై, కృష్ణనామస్మరణచే లోకములను పవిత్రము చేయదలచినవాడై (బ్రహ్మ చెప్పున 
(ప్రకారము చెప్తుటకారంభించెను. 


శశిధ్వజ eer 
పురా బహ్మసభామథ్యే మహర్షిగణసంకులే 
సనకో నారదం ప్రాహ భవద్చి ర్యా స్విహోదితాః. ని 
తేషా మను[గ్రహే శాహం తతోషిత్వా (శుతాః కథాః 
యాస్తాః సంకథయా మీహ శృణుధ్వం పాపనాశనాః. 29 


భా: శశిధ్వజుడు పలికెను. పూర్వము ([బహ్మలోకమున మహర్షి గణముతో కూడిన 
(బహ్మసభలో మీరడిగిన విషయమునే సనకుడు నారదుని అడ్‌గను. ఆసమయమున నేను అక్కడ 
ఉండుటచే వారి యనుగ్రహమువలన సర్వము వింటిని. వాటిని మీకు చెప్పెదను, వినుడు. 


కా భక్తిః సంస్ఫతిహరా హరౌ లోకనమస్కృతా 


తా మాదౌ వర్ణయ మునే నారదా వహితా వయమ్‌. 80 
నారద ఉవాచ...... 

మనః షష్టా నీం(ద్రియాణి సంయమ్య పరయా ధియా 

గురా వపి న్యసే దహం లోకతం(త్ర విచక్షణః. త్ర 


భా: ఓ నారద! ప్రశంసాయోగ్యమగు ఎట్టి హరి భక్తి జన్మ నపహరించునో వివరించి 
చెప్పుడు. సావధానముగ వినెదము. నారదుడు పలికెను. నేత్రములు, చెవులు, ముక్కు, నాలుక, 
చర్మము అను అయిదు ఇంద్రియములను oe నియంత్రించి ఏకాగ్రతతో గురుచరణములపై 
దేహమును అర్సించవలెను. 

గురౌ ప్రసన్నే భగవాన్‌ (ప్రసీదతి హరిః స్వయమ్‌ 

'ప్రణవాగ్నిప్రియామధ్యే మవర్ణం తన్నిదెశతః. లివి 


2-78 


కల్కి పురాణము 
స్మరే దనన్యయా బుద్య్యా దేశికః సుసమాహితః 
పాద్యార్హాచమనీయాద్యెః స్నానవాసో విభూషణః. లికి 
పూజయీత్వా వాసుదేవ పాదపద్మం సమాహితః 
సర్వాజ్ఞసుందరం రమ్యం స్యరేద్ధత్సద్మమ ధ్యగమ్‌. 84 


భా: గురువు ప్రసన్నుడైనవో భగవంతుడు కూడ ప్రసన్నుడగును. గురువు ఆదేశానుసారము 

ఓంకార, ( అగ్ని భార్యయగు) స్వాహా రెండిటినడుమ మవ్వర్దము కల్లిన “నమః అనునది యోజనచేసి 

'ఓంనమః స్వాహా' అని అనన్యబుద్దితో స్మరించవలెను. పిమ్మట సావధానమస్సుడై, పాద్య, అర్య, 

ఆచమనీయాదులతో, స్నాన, వస్త్ర, అలంకారములతో వాసుదేవపాదపద్మములను పూజించ 

వలెను. పిమ్మట హృదయాంతరాళమున సర్వాంగసుందరుడగు నారాయణుని స్మరించవలెను. 
. ఏవం ధ్యాత్వా వాఠళ్యమనోబుద్ధిందియగణైః సహ 


ఆత్మాన మర్చయే ద్విద్వాన్‌ హరా వేకాంతభావవిత్‌. తిర్‌ 
అజ్ఞాని దేవా స్తేషాం తు నామాని విదితా న్యుత 
విష్ణోః కల్కే రనంతస్య తాన్యే వాన్య న్న విద్యతే. 86 


భా: ఈ విధముగ ఎకాగ్రచిత్తుడు భగవంతుని ధ్యానము చేసి మాట, మనస్సు, బుద్ది, 
ఇం(ద్రియములతో కూడ ఆత్మను హరికి సమర్పించవలెను. దేవతామూర్తులన్నియు విష్ణువు 
యొక్క అంగములే. వారి నామములు (ప్రసిద్దములే. అవి కాకుండ మరియేమియు లేవు. 
సేవ్యః కృష్ణః సేవకో౬_హ మన్యే తస్యాత్మమూర్తయః 


అవిద్యోపాధయో జ్ఞానా ద్వదంతి (ప్రభవాదయః. తి? 
భక్తస్యాపి హరౌ ద్వైతం సేవ్యసేవకవ త్తదా 
నాన్య ద్వినా త మిత్యేవ క్వచ కించన విద్యతే. 88 


భా కృష్ణుడు అవిఠపదగిన వాడు. : నేరు సవకొతనష సర్వప్రాణులు కృష్ణుని 
ఆత్మరూపములు. (ప్రాణుల ఉత్తత్తి మున్నగునవి అవిద్యావశముచే కల్గునని జ్ఞానులు చెప్పుచున్నారు. 
భక్తునికి కూడ హరియెడల "సవ్యసేవక రూపద్వైతభావము కల్లుచున్నది. నారాయణుని విడిచి 
మరియొకటి ఎక్కడా లేదు. అనగా అంతయు హరిమయమే. 

భక్తః స్మరతి తం విష్ణుం తన్నామాని చ గాయతి 

తత్కర్మాణి కరో త్యేవ తదానందసు ఖభోదయః. 39 

' నృత్యత్యుద్ధతవ (దౌతి హసతి (పైతి తన్మనాః 
విలుంఠ త్యాత్మవిస్టృత్యా న వేత్తి కియదంతరమ్‌. 40 


ననన ల సాను కాలా 


ద్వితీయ భాగము 2-79 
భా: భక్తుడు నారాయణుని స్మరించును. హరి నమములను గానము చేయును. అతని 
కొజుకే కర్మల నాచరించును. వానివలననే అతనికి ఆనందము, సుఖము లభించును. భకుడు 


ఉద్రతునివలె నృత్యము చేయును. రోదించును, నవ్వును, తన్మయుడై వెడలును. తనను తాను 
మరచి తిరుగును. ఎక్కడను భేదమతనికి గోచరించదు. 


ఏవం విధా భగవతో భక్రిరవ్యభిచా రిణీ 


పునాతి సహసా లోకాన్‌ సదేవాసురమాన్సుషాన్‌్‌ 41 
భక్తిః సా ప్రకృతిర్నిత్యా (బహ్మసంప త్రకాశితా 
శివవిష్ణు (బహ్మరూపా వేదాద్యానాం వరాపి వా. 42 


భా: ఈ విధముగ వైకల్యమున కవకాశము లేని భగవద్భక్తి దేవ, అసుర, మానవులను, 
లోకములను పవిత్రము చేయును. భక్తియనునది నిత్యమగు ప్రకృతి. అదియే బ్రహ్మసంపద, 
వేదాదులలో భక్తి శ్రేష్టమైనది. అది (బ్రహ్మ విష్ణుశివ రూపము. 

భక్తాః సత్త్వగుణాధ్యాసా (దజసేం(దియలాలసాః 


తమసా హో రసంకల్పా భజంతి ద్వైతదృగ్గనాః, 483 
సత్త్వా న్నిరుగణతా మేతి రజసా విషయస్పృహామ్‌ 
తమసా నరకం యాంతి సంసా రాద్వైత ధర్మిణి. శీ. 


భా: ద్వైత భావము కల జనులు సత్త్వగుణాధ్యాస వలన భక్తి కల్షినవారు, రజోగుణముచే 
ఇం(ద్రియలాలసులు, తమోగుణముచే ఘోరకృత్యములు చేయువారగుదురు. సంసారమున 
ద్వైతజ్ఞాన సంపన్నులలో సత్త్వగుణాధిక్యముచే నిర్గుణ భావమేర్పడును. రజోగుణముచే 
విషయవాంఛలు కల్లును. తమోగుణాధిక్యముచే నరకమును పొందుదురు. 

ఉచ్చిష్ట మవశిష్టం వా పథ్యం పూత మభీప్పితమ్‌ 


భకానాం భోజనం విష్ణో ర్రైవేద్యం సాత్వికం మతమ్‌. 45 
ఇం(ద్రియ (పీతిజననం శు[కశోణితవర్ధనమ్‌ 
భోజనం రాజసమ్‌ శుద్ద మాయురారోగ్య వర్ధనమ్‌. 46 


భా: విష్ణుమూర్తికి నివేదన చేయబడిన పథ్యము, పవిత్రమగు ఆహారము భక్తులకు సాత్విక 
ఆహారముగ చెప్పబడుచున్నది. ఇం(ద్రియములకు ప్రీతిని కల్గించునది, శుక్రశోణితములను వృద్ది 
చేయునది, ఆయురారోగ్యవర్దకము, శుద్రయునగు ఆహారము రాజసభోజన మనబడును. 

అతః పరం తామసానాం కట్వాష్తూష్టవిదాహికమ్‌ 

పూతిపర్యుషితం జ్ఞేయం భోజనం తామస ప్రియమ్‌. 47 


2-80 కల్కి పురాణము 


సాత్వికానాం వనే వాసో గ్రామే వాసస్తు రాజసః 

తామసం ద్యూతమద్యాది సదనం పరికీర్ణితమ్‌. 48 

భా: కారము, పులుపు, బాగా కాల్చబడనది, దుర్గంధయుక్తము అయిన ఆహారము 
తమోగుణసంపన్నులకు మిక్కిలి ఇష్టము. సత్త్వగుణ సంపన్నులు వనమున, రజోగుణసంపన్నులు, 
గ్రామమున, తమోగుణముతో కూడినవారు జూదగృహమున, మద్యశాలలోను నివసించెదరు. 

న దాతా స హరిః కించిత్‌ సేవకస్తు న యాచకః 

తథాపి పరమా (పీతి స్తయోః కిమితి శాశ్వతీ. 49 

ఇత్యేత దృగవత ఈశ్వరస్య విషో ర్గుణకథనం సనకో విబుద్ధ్య భక్యా 

సవినయవచనైః సురర్షివర్యం పరిణు త్వేంద్ర పురం జగామ శుద్ధః. 50 

భా: భగవంతుడు (హరి) దాతకాదు. సేవకుడు యాచకుడు కాదు. అయినను వారిద్దరి 
మధ్య పరస్పర (ప్రీతి ఆశ్చర్యమును గొలుపును. సనక మహర్షి పరమేశ్వరుడగు (శ్రీహరి యొక్క 
గుణములను నారదుని వలన (శ్రద్దగ తెలుసుకొని సవినయముగ నారదుని స్తుతించి ఇంద్రపురమునకు 
వెళ్ళెను. 


ఇతి శ్రీ కల్కిపురాణే£_నుభాగవతీ భవిష్యే తృతీయాంశే 
నృపగణ శశిధ్వజ సంవాదే జాతి స్మరత్వ కథనం నామ 
ఏకాదశోధ్యాయః 


ఇది భాగవతాను బంధము భవిష్యము నగు 
(శ్రీకల్కి పురాణమునతృతీయాంశమున 
నృపగణ శశిధ్వజ సంవాదమున జాతిస్మరత్వ కథనమను 
ఏకాదశాధ్యాయము. 
xxx 


కల్కిపురాణము 
తృతీయాంశము- ద్వాదశాధ్యాయము 


శశిధ్వజ ఉవాచ. .... 


ఏత ద్వః కథితం భూపాః కథనీయోరు కర్మణః 
కథా భక్త స్య భక్తి శ్చ కి మన్యత్‌ కథయా మ్యహమ్‌. 


త్వం రాజన్‌ వైష్ణవ శ్రేష్టః సర్వసత్త్వహితే రతః 
తవావేశః కథం యుద్ధరజ్లే హింసాదికర్మణి. ని 
(పాయశః సాధవో లోకే జీవానాం హితకారిణః 
ప్రాణబుద్ధిధనై ర్వాగ్భిః సర్వేషాం విషయాత్మనామ్‌. తి 
భా: శశిధ్వజుడు పలికెను. ఓ భూపాలులార! భక్తిస్వరూపము, భక్తుని లక్షణములు 
మీకు వివరించి చెప్పితిని. ఇక మీకు నేనేమి చెప్పవలయును అపుడు రాజులు అడిగిరి. ఓరాజ! 
మీరు సర్వ'ప్రాణులకు హితమును కల్లించెడి వైష్ణవ భక్తులు. కాని హింసాత్మకమగు యుద్రమున 
ఎల ్రవర్తించిరి? సామాన్యముగ సత్పురుషులు లోకమున (ప్రాణ బుద్ది, ధన వాక్కులచే 
సమస్తజీవులకు హితమును కల్లించెదరని రాజులు శశిధ్వజునితో పలికిరి. 
శనిధ్వజ ఉవాచ..... 
ద్ర్వైత(ప్రకాశినీయా తు (ప్రకృతిః కామరూపిణీ 
సాసూతే (త్రిజగత్‌ కృత్స్నం వేదాంశ్చ (త్రిగుణాత్మికా. 4 
తే పేదా శ్రిజగద్ధర్మ శాసనాధర్మనాశనాః 
భక్తి ప్రవర్తకా లోకే కామినాం విషయైషిశామ్‌. ర్‌ 
భా: శశిధ్వజుడు పలికెను. ద్వైత ప్రకాశకము, కామరూపిణి సత్వరజస్తమోరూప 
త్రిగుణాత్మకమగు (ప్రకృతి ముల్లోకములను, వేదములను పుట్టించును. ముల్గ్ళొకములలో 
ధర్మమునుశాసించునవి, అధర్మమును నాశము చేయునవగు వేదములు విషయవాంఛ కల్గిన 


2-52 కల్కి పురాణము 
కాముకులను భక్తిమార్గమందు (ప్రవర్తింపజేయును. 
వాత్సాయనాదిమునయో మనవో పేదపారగాః 


వహంతి బలి మీశస్య వేదవాక్యానుశా సితాః. 6 
వయం తదనుగాః కర్మధర్మనిష్టా రణ|ప్రియాః 
జిఘాంసం తం జిఘాంసామా విదార్థకృతనిశ్చయాః. 7 


భా: వేదపారంగతులగు వాత్స్యాయనాది మహర్షులు, మనువులు వేదోక్తమార్గమున 
నుసరించినవారై పరమేశ్వరునికి ఆత్మసమర్పణము గావించెదరు. వారి ననుసరించు మేము 
కర్మధర్మతత్సరులమై రణమందాసక్తి కలిగి వైదిక మార్గమందు దృఢ నిశ్చయము కలవారమై 
చంపువానిని చంపెదము. 

అవధ్యస్య వధే యావాం స్తావాన్‌ వధ్యస్య రక్షణే 


ఇత్యాహ భగవాన్‌ వ్యాసః సర్వవేదార్థ తత్చరః. 8 
ప్రాయశ్చిత్తం న తత్రాస్తి తతాధర్మః ప్రవర్తతే 

అతో౭.[త వాహినీం హత్వా భవతాం యుధి దుర్ణ్గయామ్‌. 9 
ధర్మం కృతళ్చ కల్కిం తు సమానీయాగతా వయమ్‌ 

ఏషా భక్తి ర్మమ మతా తవాభిపేత మీరయ. 10 


భా: చంపదగని వానిని చంపిన ఎట్టి పాపము కల్లునో, చంపదగినవానిని చంపకపోయిన 
అట్టిపాపము కల్లునని వేదార్థవిశారదుడగు వ్యాసమహర్షి చెప్పిరి. అట్టి అధర్మమునకు ప్రాయశ్చిత్తము 
లేదు. కనుక నేను యుద్దరంగమున దుర్ణయమగు సెనను సంహరించి ధర్మ, కృత, కల్కులను 
తీసుకొని వచ్చితిని. నా ఆలోచన ప్రకారము ఇదియే సరియైన భక్తి. మీ అభిప్రాయమున చెప్పుడు. 
అహం తదను వక్యామి వేదవాక్యానుసారతః 


యది విష్ణుః స సర్వత్ర తదా కం హంతి కో హతః, 11 
హంతావిష్టు ర్భతో విష్ణు ర్వధః కస్యాస్తి తత్ర చేత్‌ 

యుద్ధయజ్ఞాదిషు వధే న వధో వేదశాసనాత్‌. 12 
ఇతి గాయంతి మునయో మనవశ్చ చతుర్దశ 

ఇత్థం యుద్ధెళ్చు యజ్టైశ్చ భజామో విష్ణు మీశ్వరమ్‌. 183 


భా: వేదవాక్యముల ననుసరించి అటుపిమ్మట మీకు సమాధానము చెప్పెదను. అంతా 
విష్ణుమయమైనచో చంపువాడెవరు? చచ్చు వలడెవరు? చంపువాడు విష్ణువు, హతుడు కూడా 


ద్వెతీయ భాగము 2:03 
విష్ణువే అయినచో ఎవరికి వధ జరుగును. వేదశాసనము వలన యుద్దయజ్ఞములలో వధ వధగా 
పరిగణింపబడదు అని మహర్షులు పదునాల్లురు మనువులు గానముచేయుచున్నారు. ఇట్లు 
యుద్ధములు, యజ్ఞములతో పరమేశ్వరుడగు విష్ణువును సేవించు చున్నాము. 

అతో భాగవతీం మాయా మా (్రిత్య విధినా యజన్‌ 


సేవ్య సేవకభావేన సుఫీ భవతి నాన్యథా. 14 
భూపా ఊచుః 

నిమేర్భ్ఫూపస్య భూపాల! గురోః శాపా న్మతస్య చ 

తాదృశే భోగాయతనే విరాగః కథ ముచ్యతామ్‌. 15 


భా: ఈ విధముగ భగవత్సంబంధమయిన మాయ నాశ్రయించి విధిపూర్వకముగ సేవ్య 
సవక భావముతో పూజించుచు సుఖమును పొందవలెను. మరియొక మార్గము లేదు. రాజులు 
పలికిరి. ఓరాజ! నిమిభూపాలుడు గురువ గు వశిష్టుని శాపమువలన మరణించి శరీరమును 
విడిచెను. కాని భోగసాధనమగు శరీరమందు నిమికి వైరాగ్యమేల కలిగెను? ( సూర్య వంశమున 
ఇవత్వూకు పుత్రుడు నిమి సహస్ర వర్ణాకమగు యజ్ఞమును చేయదలచి వశిష్టమహర్షిని హోమము 
చేయించుటకు (హోత) కోరెను. ఇంద్రుడు ఆచరించు ఐదువందల సంవత్సరముల యజ్ఞమునకు 
హోతగ ముందుగ న్గిరయమగుటచే కొంతకాలమాగుమని పిమ్మట బుత్విక్కుగ వ్యవహరించెదనని 
వశిష్టుడు చెప్పెను. నిమిరాజు ఏమియు సమాధానము చెప్పుక ఊరకుండెను. పిమ్మట నిమి 
గౌతముని చే యజ్ఞము చేయించ సోగెను. ఇంద్రుని యజ్ఞము సమాప్తమయిన వెంటనే వశిష్టుడు 
త్వరగ అచ్చటకు వచ్చి గౌతముడు యజ్ఞ ము చేయించుటను నిమి నిద్రపోవుటను గమనించి 
దేహహీనుడవు కమ్మని నిమికి శాపమిచ్చెను. నిద్ర నుండి మేల్కొనిన నిమి, నిద్రచే ఏమియు 
ఎరుగని నాకు శాపమిచ్చిన గురువునకు కూడ శరీరము పతనము కాగలదని శాపమిచ్చి శరీరము 
త్యజించెను - ( విష్ణుపురాణము 4 అంశము 5 అధ్యాయము) యజ్ఞము యొక్క అంతమున దేవతలు 
ప్రసన్నులై అతనిని బ్రతికించుటకు మృతశరీరములోనికి ప్రవే శించమని చెప్పినను ఏల 
(ప్రవేశించలేదు? 

శిష్యశాపా ద్వశిష్టస్య దేహావా ర్వృతస్య చ 

శూయతే కిల ముక్తానాం జన్మ భక్తవిముక్తతా. 16 

అతో భాగవతీ మాయా దుర్చోధ్యా విజితాత్మనామ్‌ 

విమోహయతి సంసారే నానాత్వా దిం(ద్రజాలవత్‌. 17 


2-84 కల్కి పురాణము 

ఇతి తేషాం వచో భూయః (శుత్వా రాజా శశిధ్వజః 

ప్రోవాచ వదతాం గ్రేషో భక్తి ప్రవణయా ధియా. 18 

భా: శిష్యుని శాపమువలన వసిష్టుడు దేహమును విడిచి తిరిగి దేహాంతరమును ధరించెను. 
ముక్తి పొందిన వారికి తిరిగి జన్మ ఎట్టు కలుగును? భగవంతుని ఆశ్రయించిన మాయ జ్ఞానులకు 
కూడా దుర్ఫోధ్యమే. ఇంద్రజాలము వలె మాయలోకములను మోహపెట్టును. అని రాజులు 
పలుకగ వినిన శశిధ్వజుడు భక్తి భావముతో ఇట్టు పలికెను. 


శశిధ్వజ ఉవాచ...... 
బహూనాం జన్మనా మంతే తీర్థకే తాదియోగతః 
దైవా దృవేత్‌ సాధుసంగ స్తస్మా దీశ్వర దర్శనమ్‌. 19 
తతః సాలోక్యతాం (ప్రాప్య భజం త్యాదృత చేతసః 
భుక్త్వా భోగా ననుపమాన్‌ భకో భవతి సంసృతెౌ. 20 


భా: శశిధ్వజుడు చెప్పెను. తీర్దక్షేత్రాది దర్శనము వలన అనేక జన్మల తరువాత 
దైవానుగ్రహము వలన సాధుసమాగవుము కల్లును. సాధుసాంగత్యము వలన జీవునకు 
ఈశ్వరదర్శనము కలుగును. విష్ణుదర్శన భాగ్యమును పొంది పిమ్మట ఆదరింపబడిన మనస్సు 
కలవారై భగవంతుని సేవించెదరు. ఈ విధముగ జీవుడు సంసారమున నిరుపమానములగు భోగము 
లన నుభవించి భక్తుడగుచున్నాడు. 

రజోజుషః కర్మపరాః హరిపూజాపరాః సదా 


తన్నామాని (ప్రగాయంతి తదూూపస్మరణోత్సుకాః. 21 
అవతారానుకరణ పర్వ (ప్రతమహోత్సవాః 
భగవద్భక్తిపూజా ఢ్యాః పరమానంద సంప్ప్రతాః. 22 


భా: రజోగుణ సంపన్నులు ఎల్లప్పుడు కర్మలనాచరించుచు హరిపూ జాతత్సరులై ఎల్లప్పుడు 
నారాయణుని నామములను గానము చేయుచు, వారి రూపమును స్మరించుచుందురు. వారు 
భగవంతుని అవతారముననుకరించుచు పర్వదినములయందు (వతమహోత్సవముల నాచరించుచు, 
భగవంతుని యెడల భక్తీ పూజలచే సంపన్నులై పరమానందసంభరితులగుదురు. 

అతో మోక్షం న వాంఛంతి దృష్టముక్తి ఫలోదయాః 

ముక్త్వా లభంతే జన్మాని హరిభావ ప్రకాశకాః... . నతి 

హరిరూపాః కేత్రతీర్థపావనా ధర్మతత్పరాః 

సారాసారవిదః సేవ్యసేవకా ద్వైతవి[గ్రహాః. నిశ 


ద్వితీయ భాగము మ 
భా: భక్తజనము ముక్తి ఫలమును (ప్రత్యక్షముగ అనుభవించిన వారగుటచే మోక్షమును 
యాచించుట లేదు. వారు భోగముల ననుభవించి తిరిగి జన్మనొంది హరిభక్తిని ప్రకటించు 
చున్నారు. భక్తులు నారాయణుని రూపములు. క్షేత్రతీర్ణములను పవిత్రము చేయువారు, 
ధర్మతత్సరులు, సార, అసారములను తెలిసినవారు, సేవ్యసేవక భావముచే ద్యైతభావము 
నొందినవారు. 


యథావతారః కృష్ణస్య తథా తత్పేవినా మిహ 


ఏవం నిమే ర్నిమిషతా లీలా భక్తస్య లోచనే. నెక్‌ 
ముక్తస్యాపి వశిష్ణస్య శరీరభజనాదరః 
ఏతద్వః కథితం భూపా మాహాత్మ్యం భక్తి భక్తయోః. 26 


భా: కృష్ణుడు అవతరించినట్లు వారి సేవకులు కూడ అవతరించెదరు. ఈ కారణముచే 
నిమి భక్తుల నేత్రములపై విమేష రూపముగ నివసించుట కూడా భగవంతుని లీలయే. ముక్తిని 
పొందిన వశిష్టుడు తిరిగి దేహమును ధరించుట కూడా ఇటువంటిదియే. ఓ రాజులార! భక్తి 
భక్తుల మాహాత్య్యమును మీకు వివరించితిని. (నిమిచే శాపము పొందిన వశిష్టుని తేజస్సు 
మిత్రావరుణు తేజస్సు నందు ప్రవేశించెను. పిమ్మట అప్పరస యగు ఊర్వశి దర్శనము వలన 
స్థాలిత్యము పొందిన వీర్యము వలన వశిష్టుడు మరియొక దేహమును ధరించెను - వి.పు. 4-5) 

సద్యః పాపహరం పుంసాం హరిభక్తి వివర్ధనమ్‌ 

సర్వేంద్రియస్థదేవానా మానందసుఖసంచయమ్‌ 

కామరాగాది దోషఘ్నం మాయామోహనివారణమ్‌. 27 

నానాశాస్రు పురాణ వేద విమలవా ఖ్యామృతాంభో నిధిం 

సంమథ్యాతిచిరం తిలోకమునయో వ్యాసాదయో భావుకాః 

కృష్ణే భావ మనన్య మేవ మమలం హాయజ్లవీనం నవం 

అబ్బా సంస్ఫతినా శనం ్రిభువనే శ్రీకృష్ణ తుల్యాయతే. శిరి 

భా: దీనిని వినుటువలన మనుష్యుల పాపములు దూరమగును. ఇది హరిభ్తని వృద్ది 
చేయును. సర్వేంద్రియముల అధిష్టాత్ళృ దేవతలకు సుఖానందములు కలుగజేయును. కామరాగాది 
దోషముల నపహరించును. మాయామోహమును నివారించును. ముల్గొకములో తిరగెడి వ్యాసాది 
మహర్షులు నానా శాస్త్రములు, పురాణములు, వేదములు, వాటికి సారరూపములగు వ్యాఖ్యలనెడి 
సాగరమును బహుకాలము మధించి పరమపవి త్రము, అసాధారణము సంసారనాశకమగు కృష్ణభక్తి 
అనెడి నవనీతమును సంపాదెంచిరి. అపూర్వమగు ఫలమును సంపాదించి పెట్టున వ్యానాదిమునులను 


oe కల్కి పురాణము 


భక్తులు (శ్రీకృష్ణునితో పోల్ఫిరి. 


ఇతి (క్రీ కల్కి పురాణేజ.. నుభాగవతే భవిష్యే తృతీయాంశే 
భక్తి భక్త మాహాత్మ్యం నామ ద్వాదళో౭_ధ్యాయః. 
ఇది భాగనతానుబంధము భవిష్యమునగు 
_శ్రికల్కి పురాణమున తృతీయాంశమున 
భక్తి భక్త మాహాత్మ్యమను 
ద్వాదశాధ్యాయము. 
నేనో రో 


కల్సి పురాణము 
తృతీయాంశము- తయోదశాధ్యాయము 


సూత ఉవాచ. ... 


ఇతి భూపః సభాయాం స కథయిత్వా నిజాః కథాః 


శశిధ్వజః ('ప్రీతమనాః ప్రాహ కల్కిం కృతాంజలిః. 1 
శగిధ్వజ ఉవాచ..... 

త్వం హి నాథ త్రిలోకేశ ఏతే భూపాస్త్వదా శయాః 

మాం తథా విద్ధి రాజానం త్వన్నిదేశకరం హరే. నవి 


భా: సూతుడు పలికెను. శశిధ్వజుడు ప్రసన్నహదయుడై తన వృత్తాంతమును రాజులకు 

చెప్పి పిమ్మట చేతులు జోడించి కల్కితో ఇట్లు పలికెను. ఓహరి! నివు ముళ్లోకములకు నవాథుడవు, 

ఈ రాజు లందరు నిన్ను ఆశ్రయించినవారు. నీ ఆదేశమును పాలించువానిగ ఎన్ను తెలుసుకొనుము. 
తపస్తప్తుం యామి కామం హరిద్వారం ముని'ప్రియమ్‌ 


ఏతే మత్పు(తపొ తాశ్చ పాలనీయాస్త్వదా శ్రయాః. త్రి 
మమాపి కామం జానాసి పురా జాంబవతో యథా 

నిధనం ద్వివిదస్యాపి తదా సర్వం సురేశ్వర. 4 
ఇత్యుక్త్వా గంతుముద్యుక్తం భార్యయా సహాతం నృపమ్‌ 

లజ్జయా౭_ధో ముఖం కల్కిం పాహుర్భూపాః కిమిత్యుత. ర్‌ 


భా: ఓనాథ! మునులకు ప్రియమగు హరిద్వారమునకు తపమాచరించుటకు నేను 
వెళ్ళుచున్నాను. నిన్ను ఆశ్రయించిన నా పు(త్రప్తాత్రాదులను నీవు రక్షించగలవు. ఓ సురేశ్వర! నా 
అభిప్రాయము మీకు తెలుసు. గతజన్మలో మీరు జాంబవంతుని, ద్వివిదుడను వానరుని 
నాశముచేయుటగుర్తుండియుండును. అని పలికి శశిధ్వజుడు భార్యతో కూడ బయలుదేరుటకు 
సిద్దము కాగా సిగ్గుతో తలవంచుకొనిన కల్కిని రాజులందరు కారణమడిగిరి. 

శకూనాథ! కిమనేనోక్తం య(చ్భుత్వా త్వ మధోముఖః 

కథం తద్‌ బూహి కామం నః కిం వా నః శాధి సంశయాత్‌. 6 


కల్కి పురాణము 
కల్కిరువాచ...... 
అముం పృచ్చత వోభూపా యుష్మాకం సంశయచ్చిదమ్‌ 
శశిధ్వజం మహా(ప్రాజ్ఞం మదృక్తి కృత నిశ్చయమ్‌. 7 
ఇతి కల్కేర్వచః (శుత్వా తే భూపాః (పోక్తకారిణః 
రాజానం తం పునః ప్రాహుః సంశయాపన్నమానసాః. 8 


భా: ఓ నాథ! శశిధ్వజుడు ఏమని పలికెను. ఏ కారణముచే మీరు అధోముఖులైతిరి. 
వివరముగ చెప్పి మాసంశయమును నివృత్తి చేయుడని రాజులు కల్కిని వేడిరి: వారి మాటలు 
వినిన కల్కి ఓ రాజులార! మీరు శశిధ్వజుని దీనికి కారణ మడుగుడు. అతడు మీ సంశయమును 
పోగొట్టు గలడు. శశిధ్వజుడు ఉత్తమజ్ఞాని. నాయందు దృఢమైన భక్తి కలవాడని చెప్పెను. 
సంశయగ్రస్తులయిన రాజులు కల్కి మాటలు విని పిమ్మట ee మ అడిగిరి. 


కిం త్వయా కధితం రాజన్‌ శశిధ్వజ మహామతే 


కథం కల్కి స్తద్వదిదం (శుత్వైవాభూదధోముఖః. 9 
శశిధ్వజ ఉవాచ....... 

పురా రామావతారేణ అలక్మణాదిం(ద్రజిద్వధమ్‌ 

మోక ౦చాలవ్య ద్వివిదో రాకసత్వాత్‌ స దారుణాత్‌. క్షం 


భా: రాజులు పలికిరి. ఓ రాజ! బుద్దిమంతులగు మీరు ఏమి చెప్పిరి? మీ మాటలను 
విని ఏ కారణముచే కల్కి అధోముఖుడాయెను. శశిధ్వజుడు చెప్పెను. పూర్వము రామావతారమున 
లఅత్మణునివలన ఇం(ద్రబిత్తునకు ముక్తి లభించెను. 

అగ్బ్యాగారే (బహ్మవీరవఖేనై కాహికో జ్వరః 


లత్మణస్య శరీరేణ (ప్రవిషో మోహకారకః. 11 
తం వ్యాకుల మఖి(గ్రేవ్య ద్వివిదో భిపజాం వరః 
అశ్వివరోన సంజాతః ఖ్యాపయామాస లవత్మణమ్‌. 12 


బా: అగ్నిశాలలో బ్రాహ్మణుని వధించుట వలన ఐకాహికమగు (ఒకరోజు) జ్వరము 
లక్ష్మణుని శరీరమందు ప్రవేశించి అతనికి మోహము కల్లించసోగెను. అశ్వినీకుమారుల వంశమందు 
పుట్టిన వైద్య శ్రేష్టుడగు ద్వివిదుడు లక్ష్మణుని న్యాకులపడుటను చూచి ఒకమంత్రమును వినిపించెను. 


2-89 


ద్వితీయ భాగము 
లిఖిత్వా రామభ(దస్య సంజ్ఞాప(తీమతం (దితః 
లత్మణం దర్శయామాస ఊర్థ్వ తిష్ణన్‌ మహాభుజః. 18 
లవ్మణో వీక్య తాం ప(త్రీం విజ్వరో బలవానభూత్‌ 
స తతో ద్వివిధం (ప్రాహ వరం వరయ వానర. 14 


భా: మంత్రమును పత్రముపై వ్రాసి రామచంద్రుని ఎదుట ఉన్నతస్టానమున నుండి 
లక్ష్మణునికి చూపెను. లక్ష్మణుడు పత్రమును చూచి జ్వరరహితుడై బలవంతుడాయెను. పిమ్మట 
అతడు ద్వివిదమను పేరుగల వానరమును వరమును కోరుకొనుమని పలికెను. 

ద్వివిదస్తద్వచః శుత్వా లత్మణం (ప్రాహ హృష్టవత్‌ 


త్వత్తో మే మరణం ప్రార్థ్య్యం వానరత్వాచ్చ మోచనమ్‌. 15 
పునస్తం లక్ష్మణః (ప్రాహ మమ జన్మాంతరే తవ 
మోచనం భవితా కీశ బలరామశరీరిణః. 16 


ఆ”. ద్వివిదుడు లక్ష్మణుని మాటలు విని సంతుష్టుడై అతనితో మీ వలన మరణమును 
పొంది వ .రజాతి నుండి విముక్తిని కోరుచున్నాను అనెను. అప్పుడు లక్ష్మణుడు అతనితో 
జన్మాంతరమందు నేను బలరామునిగ అవతరించెదను. అప్పుడు బలరాముని వలన నీకు విముక్తి 
కలుగ గలదని చెప్పెను. 

సము[దస్యోత్తరీ తీరే ద్వివిదో నామ వానరః 


ఐకాహాకం జ్వరం హంతి లిఖితం యస్తు పశ్యతి. 17 
ఇతి మం(తాకరం ద్వారి లిఖీత్వా తాలప(త్రకే | 
యస్తు పశ్యతి తస్యాపి నశ్యత్యైకాహికజ్వరః. 18 
ఇతి తస్య వరం లబ్వ్వా బరాయుః సుస్థవానరః 

బలరామాన్రభిన్నాత్మా మోకమాపాకుతో భయమ్‌. 19 


భా: “సముద్రము ఉత్తర తీరమున ద్వివిదుడను వానరుడు గలడు’ అను మంత్రాక్షరములను 
వ్రాసినది చూచు వాని ఐకాహిక జ్వరము తొలగును. ఈ మధత్రాక్షరములను ద్వారమందు గాని 
తాలపదత్రమందుగాని వ్రాసి దర్శనము చేసినను జ్వరము దూరమగును. అని లక్ష్మణుని వలన 
వరము పొంది ద్వివిదుడు స్వస్టుడై చిరకాలము జీవించెను. పిమ్మట బలరాముని అ(స్త్రముల 
వలన మరణించి మోక్షము నొందెను. 


2-90 కల్కి పురాణము 


తథా కత సూతపుతో నిహతో లోమహర్షణః 


బలరామా శ్రభిన్నాత్మా నైమిషే£_భూత్‌ స్వవాంఛయా. 20 
జాంబవాంశ్చ పురాభూపా వామనత్వం గతీ హరౌ 
తస్యాప్యూర్థ్యగతం పాదం తత్ర చక్రే ప్రదక్షిణమ్‌. 21 


భా: అట్లే తనకోరిక ననుసరించి సూతపుత్రుడు లోమహర్షణుడు నైమిషారణ్యమున 
బలదేవుని అ స్త్రముచే మృతి చెందెను. ఓ రాజులార! పూర్వకాలము వామనావతారమున (శ్రీహరి 
మూడు పాదములతో సమస్త లోకములను విస్తరింప, ఊర్ష్వ్యలోకములకు విస్తరించిన అతని . 
పాదమునకు జాంబవంతుడు ప్రదక్షిణ పసన 

మనోజవం తం నిరీక్ష్య వాయనః ప్రాహ విస్మితః 


మత్తో వృణు వరం కామమృక్షాధీశ మహాబల. నై 
ఇతి తం హృష్టవదనో బహ్మాంళో జాంబవాన్‌ ముదా 
'పాహ భో చకదహనాన్మమ మృత్యుర్భవిష్యతి. శితి 


భా: మనస్సు వలె మిక్కిలి వేగముగల జాంబవంతుని చూచి ఆశ్చర్యపడిన వామనుడు 
ఓబుక్షపతి! మహా బలవంతుడగునీవు నావలన వరము కోరుకొనుమని చెప్పెను. వామనుని 
మాటలు వినిన జాంబవంతుడు సంతోషము నొందినవాడై 'మీచక్రము వలన నాకు మృత్యువు 
సంభవించునట్టు వరమియి' మని అడిగెను. 


ఇత్యుక్తే వామనః [ప్రాహ కృష్ణజన్మని మే తవ 


మోవశ్చ(క్రణ సంభిన్నశిరసః సంభవిష్యతి. స్కో 
మమ కృష్ణావతారతు సూర్య భక్తస్య భూపతేః 
సత్రాజితస్తు మణ్యర్థ దుర్వాదః సమజాయత. న్‌ 


భూః. “ఇది. విని వామనుడు “కృష్టావతారమున మా చ(క్రమువలన శిరస్సు ఖండింపబడి 
ముక్తిని పొందెదవని చెప్పెను. కృష్ణావతారమున నాకు సత్రాజిత్తు శమంతక మణి నిమిత్తము 
(కృష్ణునికి) అపవాదు కల్గినది. 

(ప్రసేనస్య మమ (భాతుర్వధస్తు మణిహేతుకః 

సింహాత్తస్యాపి మణ్యర్థ వధో జాంబవతా కృతః. 26 

దుర్వాదభయభీతస్య కృష్ణస్యామి తతేజసః 

మణ్యన్వేషణ చిత్తస్య బుకేణశాభూ [దణో విలే. శి? 


ద్వితీయ భాగము 2-91 


భా: నా కనిష్టసోదరుడగు (ప్రసేనుని మణి నిమిత్తమై సింహము చంపెను. మణికారణముచే 


సింహము జాంబవంతునిచే చంపబడినది. శ్యమంతకమణి కొకు (ప్రసీనుని చంపెనను 
కళంకమునకు వెజుచిన | శ్రీకృష్ణుడు మణిని వెదకుచు ఒక గుహలో జాంబవంతునితో యుద్దము 


నూను 


స నిజేశం పరిజ్ఞాయ తచ్చ (క [గ్రస్తబంధనమ్‌ 

ముకో బభూవ సహసా కృష్ణం పశ్యన్‌ సలక్మణమ్‌. 28 
నవదూర్వాదలశ్యామం దృష్ట్వా ప్రాదాత్‌ నిజాత్మజామ్‌ 

తదా జాంబవతీం కన్యాం ప్రగృహ్య మణినా సహ. 29 


భా: జాంబవంతుడు తన (ప్రభువును తెలుసుక్‌ెనెను. కృష్ణుని చక్రము వలన అతని 


రస్సు ఖండింపబడగ లక్ష్మణునితో కూడిన ( శ్రీకృష్ణుని దర్శించుకొని జాంబవంతుడు ముక్తిని 
పొందెను. బుక్షరాజు శ్యామవర్థుడగు కృష్ణునికి తన పు(త్రికయగు జాంబవతిని దానము చేసెను 
కృష్ణుడు మణితో కూడ జాంబవతిని గ్రహించి--------- 


ద్వారకాం పురమాగత్య సభాయాం మాముపాహ్వాయత్‌ 


ఆహూయ మహ్యం (ప్రదదౌ మణిం మునిగణార్చితమ్‌. 80 
సో౭._హం తాం లజ్ఞయాతేన మణినా కన్యకాం స్వకామ్‌ 
వివాహేన దదావొస్మై లావశ్యాజ్ఞగృహే మణిమ్‌. 81 


భా; (పిమ్మట కృష్ణుడు) ద్వారకానగరమునకు వచ్చి నన్ను సభకు పిలిపించి మనిజన 


వంద్యమగు మణిని నాకిచ్చెను. (సత్రాజిత్తునకు) నేను సిగ్గుపడి మణితోకూడ నాపుత్రికయగు 
సత్యభామను అతనికర్పించితిని. , శ్రీకృష్ణుడు లావణ్యము కారణముగ రెండిటిని గ్రహించెను. 


తాం సత్యభామామాదాయ మణిం మయ్యర్ప్య స ప్రభుః 


ద్వారకామాగత్య పునర్గజాహ్వయ మగాద్విభుః. తివి 
గతే కృష్ణే మాం నిహత్య శతధన్వా గ్రహిన్మణిమ్‌ 
అతో౭_హమిహ జానామి పూర్వజన్మని యత్మృతమ్‌. తితి 


భా: మణిని నాకర్పించి, సత్యభామను తీసుకొని (శ్రీకృష్ణుడు హస్తినాపురమునకు వెడలెను. 


కృష్ణుడు వెళ్ళిన పిమ్మట శతధన్వుడను రాజు నన్ను చంపి మణిని తీసుకుపోయెను. ఈ కారణముగ 
పూర్వజన్మలో కల్కి చేసిన పనులను స్మరించు చున్నాను. 


2-92 


కల్కి పురాణము 
మిథ్యాఖిశాపాత్‌ కృష్ణస్య నైవాభూ నోచనం మమ 
అతో౭._హం కల్కిరూపాయ కృష్ణాయ పరమాత్మనే 
దత్వాం రమాం సత్యభారూపిణీం యామి సద్గతిమ్‌. 84 
సుదర్శనాస్రఘాతేన మరణం మమ కాంకితమ్‌ 
మరణే౭..భూదితి జ్ఞాత్వా రణే వాంఛామి మోచనమ్‌. శిర 


భా: కృష్ణునిపై మిధ్యా కళంకము నాపాదించుటచే గతజన్మలోనాకు మోక్షము లభించలేదు. 
కనుక కల్కి అవతారమగు కృష్ణునికి రమగ అవతరించిన సత్యభామను సమర్పించి సద్గతిని 
పొందెదను. సుదర్శనా(స్త్ర'ప్రహారముచే మరణమును కోరి యుద్దరంగమున మోక్షమును 
పొందుటకు యుద్దమునకు (ప్రవర్తించి తిని. 

ఇత్యసౌ జగతామీశః కల్కిః శ్వశురఘాతనమ్‌ 

'శుత్వైవాధోముఖస్తస్తా ప్రియా ధర్మభియా (ప్రభుః. 36 

అత్యాశ్చర్య మపూర్వముత్తమమిదం (శుత్వా నృపా విస్మితా 

లోకాః సంసది హర్షితా మునిగణాః కల్కేర్గుణాకర్షితాః 

ఆఖ్యానం పరమాదరేణ సుఖదం ధన్యం యశస్యం పరం 

శ్రీమద్భూప శశిధ్వజేరితవచో మోకప్రదం చాభవన్‌. తి? 

భా: జగదీశ్వరుడగు కల్కి శ్వశురవధను స్మరించి సిగ్గుతో, ధర్మభితితో తల వంచుకొనెను. 
ఆళ్ళీర్యమును గొలుపు అపూర్వ వృత్తాంతమును విని సభలోని వారందరు ఆళ్చర్యపడిరి. 
లోకములన్నియు హర్షమును పొందినవి. మహర్షులు కల్కిగుణముల కాకర్షింపబడితిరి. ఈ 
ఉపాఖ్యానమును వినినవారు సుఖమును, యశస్సును, మోక్షమును పొందెదరు. 


ఇతి శ్రీకల్కి పురాణే౭_ను భాగవతే భవిష్యేతృతీయాంశే 
శశిధ్వజేరిత చ(క్రమరణాఖ్యానం నామ 
తయోదళో౭_ధ్యాయః 
ఇది భాగవతానుబంధము. భవిష్యమునగు 
(శ్రీకల్కి పురాణమున తృతీయాంశమున 
శశిధ్వజేరిత చ క్రమరణాఖ్యానమను 
(తయోదశాధ్యాయము. 
Xx రోల 


కల్కిపురాణము 
తృతియాంశము- చతుర్ణశా ధ్యాయము 


సూత ఉవాచ....... 
తతః కల్కి ర్మహోతేజాః శ్వశురం తం శశిధ్వజమ్‌ 
సమామం॥(త్య వచళ్చి(తైః సహ భూపైర్యయౌ హరిః. 1 
శశిధ్వజో వరం లబ్బ్వా యథాకామం మహేశ్వరీమ్‌ 
స్తుత్వా మాయాం త్యక్తమాయః సప్రియః ప్రయయౌ వనమ్‌. శి 


భా: సూతుడు పలికెను. పిమ్మట మహాతేజస్వి అయిన కల్కి మామగారైన శశిధ్వజాని 
సంతోషపరచి వెడలెను. రాజు శశిధ్వజుడు వరమును పొందినవాడై మహేశ్వరి మాయను స్తోత్రము 
చేసి భవబంధముల నుండి ముక్తిని పొందుటకు భార్యతో కూడ అడవులకు వెళ్ళెను. 

కల్కిః సేనాగణైః సార ప్రయయౌ కాంచనీం పురీమ్‌ 


గిరిదురావృతాం గుషప్తాం భో గిభిర్విష వర్షిఖిః. తి 
విదార్య దుర్గం సగణః కల్కిః కురపురంజయ: 
ఛిత్వా విషాయుధాన్‌ బాణైస్తాం పురీం దదృశే£_చ్యుతః. 4 


భా: కల్కి సేనతో కూడి కొండలు దుర్గములతో చుట్టుకొనబడి, విషసర్పములచే 
కక్షింపబడు కాంచనీపురమునకు వెళ్ళాను. ససైన్యుడై శత్రుపురనాశకుడగు కల్కి ప్రవేశించుటకు 
శక్యము కాని కోటలను ఛేదించి, విషసర్పములను సంహరించి పురమును ప్రవేశించెను. 

మణికాంచన చిత్రాఢ్యాం నాగకన్యాగణావృతామ్‌ 

హరిచందన వృకాఢ్యాం మనుజైః పరివర్ణితామ్‌. ర్‌ 

విలోక్య కల్కిః ప్రహసన్‌ ప్రాహ భూపాన్‌ కిమిత్యహో 

సర్పస్యేయం పురీ రమ్యా నరాణాం భయదాయినీ 

నాగనారీగశాకీర్ణాం కిం యాస్యామో వదంత్విహ. 6 

భా: ఆ నగరము మణిమయ కాంచన చిత్రములచే అలంకరింపబడినది. హరిచందన 
వృక్షములతో శోభిల్టు చున్నది. అచ్చట నాగకన్యలు మాత్రమే గలరు. మనుష్యుల జాడ లేదు. 


ద కల్కి పురాణము 
నగరమును చూచి మందహాసముతో కల్కి ఎంత ఆశ్చర్యము! మనుష్యులకు మిక్కిలి భయము 
గొలుపు సర్పముల పురమిది. నాగకన్యలు మాత్రము నివసించు ఈ పురమును (ప్రవేశించెదమా?”' 
అని రాజుల నడిగెను. 


ఇతికర్తవ్యతావ్యగ్రం రమానాథం హరిం |ప్రభుమ్‌ 


భూపాంస్తదను రూపొంశ్చ ఖే వాగాహా శరీరిణి. 7 
విలోక్య నేమాం సేనాఖిః (ప్రవిష్ణుం భో స్ట్వమర్లసి 
త్వాం వినాస్యే మరిష్యంతి విషకన్యాదృశాదపి. 8 


భా: రమానాథుడగు కల్కి, రాజులు నాగపురమును (ప్రవేశించు విషయమై ఏమియు 
తోచక వ్యగ్రు లగుచుండ “సేనతో కూడ మీరు ఈ పురమున ప్రవేశించుట యుక్తముగాదు. 
మిమ్ములను విడిచి మిగిలిన వారందరు విషకన్యల చూపులచేతనే మరణించెదరు.' అని అశరీరవాణి 
వినపడెను. 

ఆకాశవాణీమాకర్ణ్య కల్కిః శుకసహాయకృత్‌ 


యయావేకః ఖడ్గధరస్తురగేణ త్వరాన్వితః. 9 
గత్వా తాం దదృశే వీరో ధీరాణాం ధైర్యనాశినీమ్‌ 
రూపేణాలక్య లజ్మీశం (ప్రాహ ప్రహసితాననా. 10 


భా: ఆకాశవాణిని విని కల్కి శుకము సహాయముగ కలవాడై ఖడ్గము తీసుకొని ఒంటరిగ. 
గుజ్జముపై త్వరగ బయలుదేరెను. అచ్చటకు వెళ్ళిన పిమ్మట కల్కి, ధీరులకు కూడ ధైర్యమును 
పాగొట్టెడి అపూర్వ కన్యను చూచెను. ఆమె కల్కిని చూచి మందహాసముతో ఇట్లనియె. 
విషకన్యోవాచ..... 

సంసారే౭_స్మిన్‌ మమ నయనయోర్వీక్షణ కణదేహా 

లోకా భూపాఃకతి కతి గతా మృత్యుమత్యు(గ్రవీర్యాః 

సాహం దీనాసుర సురనరడేక్షణ సేమహీనా 


తీ నేత్రాబ్బద్వయరస సుధాష్తావితా త్వాం నమామి. 11 
క్వాహం విషేకణా దీనా క్వామృతేకణ సంగమః 
భవే౭_స్మీన్‌ భాగ్యహీనాయాః కేనాహో తపసాకృతః, 12 


భా: విషకన్య పలికెను. ఈ లోకమున నాచూపులకు ఎందరో మహావీరులగు రాజులు 
మృత్యువు వాలయిరి. ఈ కారణముచే నేను మిక్కిలి విచారముగ నుంటిని. దేవతలు, అసురులు 


ద్వితీయ భాగము సు 
మనష్యులెవ్వరి చూపులతో ప్రేమతో నుండెడి ఆశనాకు లేదు. కాని నీ పద్మముల వంటి నేత్రముల 
నుండి జారు అమృతము వంటి చూపులతో ఆస్టావితమయిన నేను నీకు నమస్కరించుచున్నాను. 
విషదృష్టి కల్గిన నేను ఎక్కడ? అమృత మయమమగు చూపులు కల్షిన మీరెక్కడ? మందభాగ్యురాల 
నగు నాకు ఏ తపస్సుచే మీతో సమాగమము కల్లినదో కదా! 


కాసి కన్యాసి సుశ్రోణి కస్మాదేషా గతిస్తవ 

బూహి మాంకర్మణా కేన విషనేత్రం తవాభవత్‌. 18 
విషకన్యోవాచ.... 

చిత్ర(గ్రీవస్య భార్యాహం గంధర్వస్య మహామతే 

సులోచనేతి విఖ్యాతా పత్యురత్యంత కామదా. 14. 

భా: కల్కి పలికెను. ఓ సుశ్రోణి! నీవు ఎవరి కన్యవు? ఈ అవస్థ నీకేల కల్గినది? నీవు 
చేసిన ఏపనివలన నీకు విషదృష్టి ప్రాప్తించినది? విషకన్య పలెకెను. ఓమహామతి! నేను చిత్ర(గీవుడను 
గంధర్వుని భార్యను. భర్తకు మిక్కిలి ఆనందము కల్లించు నేను సులోచనను. 

ఏకదాహం విమానేన పత్యాపీఠేన సంగతా 


గంధమాదనకుంజేషు రేమే కామకలాకులా. 15 
తత్ర యకమునిందృ్భష్ట్వా వికృతాకారమాతురమ్‌ 
రూపయౌవనగర్వేణ కబాకేశాహ సంమదాత్‌. 16 


భా: ఒకసారి భర్తతో గూడ నేను వివూనవున పయనించి గంధమాదన 
పర్వతపాదరిండ్రయందు కామ క్రీడాసక్తురాలనై విహరించితిని. రూపయౌవన గర్వముతో మదించిన 
నేను వికృతాకారము కల్గిన యక్షమునిని చూచి పరిహసించితిని. 


సోపాలంభం మునిః (శుత్వా వచనం చ మమాప్రియమ్‌ 


శశాప మాం (కుధా తత్ర తేనాహం విషదర్శనా. 17 
నికిప్తాహం సర్పపురే కాంచన్యాం నాగినీగణే 
పతిహీనా దైవహీనా చరామి విషవర్షిణీ. 18 


భా:- నిరాదరణతొ గూడిన వచనములను వినిన వముహర్షి కోపముతో నన్ను 
విషదృష్టికల్షినదానిగ శపించెను. పిమ్మట నేను సర్పములతో నిండిన కాంచనీపురమున ఉంచబడితిని. 
భాగ్యహీనురాలగు నేను పతికి దూరమై విషమును వర్షించుచు తిరుగు చున్నాను. 


శి 


2-96 టు 
న జానే కేన తపసా భవద్హృష్టిపథం గతా 


త్యక్తశా పామృతాజాహం పతిలోకం (వజామ్యతః. 19 
అహో తేషామస్తు శాపః ప్రసాదో మా సతామిహ 
పత్యుః శాపాదృ్యషేర్మోకాత్తవ పాదాబ్ద దర్శనమ్‌. 20 


భా: ఏ తపస్సు వలన మీదృష్టి పథమున పడితినో నాకు తెలియదు. మీ దర్శనము వలన 
నాశాపము తొలగినది. అమృత దృష్టి కల్గిన నేను పతినివసించు లోకమునకు వెడలెదను. ఎంత 
ఆశ్చర్యము! సత్పురుషుల శాపములు మంచికే అగును. కనుకనే బుషిశాపమువలన 
మోక్షసమయమున మీ పాదాబ్దదర్శనము కల్గీనది. | 

ఇత్యుక్త్వా స యయో స్వర్గం విమానేనార్కనర్చసా 


కల్కిస్తు తత్పురాధీశం నృపం చక్రే మహామతిమ్‌. 21 
అమర్హస్తత్సుతో ధీమాన్‌ సహ(సో నామ తత్సుతః 
సహ(సతః సుతశ్చాసీద్రాజా విశుతవానసిః. ని 


భా: ఇట్లు పలికి విషకన్య సూర్యుని వలె ప్రకాశించెడి విమానమధిర్‌' హించి స్వర్గమునకు 
వెడలెను. కల్కి మహామతి అను రాజును ఆపురమునకు (ప్రభువుగ చేసెను. మహామతి పు(త్రుడు 
అమర్హుడు. అమర పుత్రుడు ధీమంతుడగు సహగస్తుడు. సహగస్తుని వలన అసి అను విఖ్యాతుడగు 
రాజు జన్మించెను. 

బృహన్నలానాం భూపానాం సంభూతాయస్య వంశజాః 


తం మనుం భూపశారూలం నానామునిగుజైర్వుతః. 28 
అయోధ్యాయాం చాభిషవ్య మధురామగమద్ధరిః 
తస్యాం భూపం సూర్యకేతుమభిషిచ్య మహా (ప్రభమ్‌. 24. 


భా: వారి వంశమున బృహన్నలరాజులు జన్మించిరి. వారిలో (శ్రేష్టడగు మనువును 
అయోధ్యకు రాజుగ చేసి (శ్రీహరి ముథురా నగరమునకు వెళ్ళాను. అచ్చట వారు ప్రతిభా 
సంపన్నుడగు సూర్యకేతువును మధురకు రాజుగ చేసిరి. 

భూపం చక్రే తతో గత్వా దేవాపిం వారణావతే 

అవి స్థలం వృకస్థలం మాకందంచ గజాహ్వయమ్‌. నిక్‌ 


ద్వితీయ భాగము 2 
పంచదెశేశ్వరం కృత్వా హరిః శంభలమాయయౌ 
శొంభం పొం[డం పులిందం చ సురాష్టం మగధం స్తథా 
కవి మ. (ప్రదదౌ భాతృవత్సలః. 26 
భా: పిమ్మట (శ్రీహరి వారణావతము చేరి దేవాపిని అవిష్టల, వృకస్టల, మాకంద, 
హస్తనాపురములను ఐదుదేశములకు అధిపతిగ చేసి శంభలదేశమునకు వచ్చెను. సోదరప్రేమ 


కల్షిన నారాయణుడు కవి, ప్రాజ్ఞ సుమంతులను కంల, uc పులింద, సురాషష్ట్ర 'మగధ 
రు దానము చేసేను. 


కీకటం మధ్య కరాటమం(ధ మో (ఢం కలింగకమ్‌ 


అంగం వంగం స్వగో త్రీభ్యః (ప్రదదౌ జగదీశ్వరః. 71 
స్వయం శంభలమధ్యస్థః కజ్బ-కేన కలాపకాన్‌ 

దేశం విశాఖయూపాయ (ప్రాదాత్‌ కల్కిః ప్రతాపవాన్‌. 28 
చోలబర్చర కర్వాఖ్యాన్‌ ద్వారకాదేశమధ్యగాన్‌ 

పుత్రేభ్యః ప్రదదౌ కల్కిః కృతవర్మ పురస్కృతాన్‌. 29 


భా: పిమ్మట జగదీశ్వరుడు తన వంశీయులకు కీకట, మధ్య కర్ణాట, ఆం[ధ్ర, ఓ[ఢ, 
అంగ, వంగ దేశముల నిచ్చెను. అటు తరువాత శంభలదేశమందుండి కల్కి విశాఖయూపునకు 
కజ్బక, కలాపక దేశముల నిచ్చెను. తరువాత కల్కి కృతవర్మ మున్నగు పుత్రులకు ద్వారకా 
దేశమందలి చోల, బర్చ్బర, కర్భ(ప్ర దేశములను ఇచ్చెను. 

పిత్రే ధనాని రత్నాని దదౌ పరమభక్తితః 


ప్రజాః సమాశ్వాస్య హరిః శంభలగ్రామవాసినః, 80 
పద్మయా రమయా కల్కిః గృహష్టో ముముదే భృశమ్‌ 
ధర్మశ్చతుష్పాదభవత్‌ కృతపూర్ణం జగత్రయమ్‌. 81 


భా: (శ్రీహరి పరమభక్తితో తన తండ్రికి ధనరత్నముల నిచ్చి శంభలగ్రామవాసులను 
ఊలడించి రమాపద్మలతో గృహస్టాశ్రమమున సంతోషముగ నుండెను. ముల్టోకములలో ధర్మము 
నాలుగు పాదములతో నడుచుచు కృతయుగము పూర్ణస్థితి నొందెను. 

దేవా యథోక్తఫలదాశ్చరంతి భువి సర్వతః 

సర్వశస్యా వసుమతీ హృష్టపుష్ట జనావృతా 

శా ర్యచా ర్యాన్కతైర్లినా ఆధివ్యాధి వివర్జితా. తిని 


2-98 కల్కి పురాణము 

విప్రొవేదవిదః సుమజ్జలయుతా నార్యస్తు చార్యావతైః 

పూజాహోమపరాః పతివ్రతధరాః యాగోద్యతాః కత్రియాః 

వైశ్యా వస్తుషు ధర్మతో వినిమంమైః శ్రీవిష్ణుపూజాపరాః 

శూ ద్రాస్తు ద్విజసేవనాద్ధరికథాలాపాః సపర్యాపరాః. 88 

భా: దేవతలు యథోచిత ఫలముల నిచ్చుచు భూమండలమున తిరుగసాగిరి. భూమి 
సస్యశ్యామల మాయెను. అందరు ఆనందముగ నుండిరి. మోసము, దొంగతనము, 
ఆలా మనునవి లేవు. జనులు ఆధివ్యాధులు తొలగినవారైరి. (బాహ్మణులు వేదవేత్తలైరి. 
(స్రీలు సుమజ్ఞలువై వ్రతాది పుణ్యకార్యముల నాచరించుచు, పూజాహోమతత్త్సరులై పతివ్రతలైరి. 
ఊఉ(తెయులు యజ్ఞ ముల నాచరించిరి. వైళ్యులు విష్ణు mas ధర్మమార్గమున 
(క్రయవి క్రయములు చేయ సాగిరి. శూద్రులు బ్రాహ్మణులను సేవించుచు | శీ (కిమన్నారాయణుని 
గుణములను కీర్తించుచు జీవనము గడిపిరి. 


ఇతి (శ్రీ కల్కి పురాణీ౭_ను భాగవతే భవిశే బ్య తృతీయాంశే 
విషకన్యామోక కృత ధర్మ (ప్రవృత్తి కథనం నామ 
చతుర్దళో౭_ధ్యాయః 


ఇది భాగవతానుబంధము, భవిష్యమునగు 
(శ్రీ కల్కి పురాణమున తృతీయాంశమున 
విషకన్యా మోక్షకృుత ధర్మ ప్రవృత్తి కథన మను 
చతుర్థశా ధ్యాయము. 
Xxx 


క్ర ల పురాణము 
తృతీయాంశము- పంచ దశాధ్యాయము 
శౌనక ఉవాచ...... 


శశిధ్వజో మహారాజః స్తుత్వా మాయాం గతః కుతః 
కావా మాయాస్తుతిః సూత వద తత్త్వవిదాం వర 


యా త్వత్కథా విష్ణుకథా వక్తవ్యా వ 1 
సూత ఉవాచ...... 

శృణుధ్వం మునయః సర్వే మార్కండేయాయ పృచ్చతే 

శుకః ప్రాహ విశుద్ధాత్మా మాయాస్తవమనుత్తమమ్‌. జై 


'భా: శౌనకుడు పలికెను. ఓసూత! శశిధృ్యజుడను మహారాజు మాయను స్తోత్రము చేసి 
ఎక్కడికి వెడలెను? మాయాస్తుతి ఎట్టిది? తత్త్వజ్ఞానము గలవారిలో శ్రేష్టుడవగు నీవు పాపవిముక్తి 
కుకు మాయాకథ, విష్ణుకథ చెప్పవలసినదని సూతిని అడిగెను. సూతుడు పలికెను. 
ఓమనులార! మహర్షి మార్కండేయుడు అడుగగ విశుద్దాత్మయగు శుకము మాయాస్తవమును 
గూర్చి చెప్పెను. దానిని మీకు చెప్పెదను వినుడు. 


తచ్చృణుష్య ప్రవక్యామి యథాధీతం యథా(శుతమ్‌ 


సర్వకామ(ప్రదం న్యాణాం పాపతాపవినాశనమ్‌. క్రి 
శుక ఉవాచ...... 

భల్లాటనగరం త్యక్త్వా విష్ణుభక్తః శశధ్వజః 

ఆత్మ సంసారమోకాయ మాయాస్తవమలం జగౌ. 4 


భా: దేనిని వినుటవలన చదువుట వలన సర్వపాపతాపములు దూరమగునో సమస్త కోరికలు 
నెరవేరునో అట్టి మాయాస్తవమును చెప్పెదను. శుకము పలికెను. విష్ణు భక్తుడగు శశిధ్వజుడు 
భల్జాటనగరమును విడిచి సంసారబంధముల నుండి మోక్షము కొజుకు మాయను (సోత్రము 
చేసెను 


2-100 కల్కి పురాణము 
శశిధ్వజ ఉపోతంం 

ఓం (హీంకారాం నత్త్వసారాం విశుద్ధాం 

బ్రహ్మాదీనాం మాతరం వేదబో ధ్యామ్‌ 

తన్వీం స్వాహాం భూతతన్మాతకకాం 

వందే వంద్యాందేవగంధర్వ సిద్ధిః. ల్‌ 

లోకాతీతాం ద్వైతభూతాం సమీడే 

భూత్రైర్భవ్యాంవ్యాససా మా సికాద్యైః 

విద్వధ్గీతాం కాలకలోల లోలాం. '. 

లీలాపాబ్ల-కిప్త సంసార దుర్గామ్‌. 6 

భా: శశిధ్వజుడు పలికెను. హ్రీంకార స్వరూపము, సత్త్వగుణసారము, విశుద్రమగు 
రూపము గలది, బ్రహ్మ విష్ణుమహేళ్వరులకు జనని, వేదములచే.తెలియబడునది, భూతములు, 
తన్మాత్రలు కక్షయందుగలది, దేవగంధర్వ సిద్దులచే పూజింపబడునది, సూత్మస్వాహారూపిణియగు 
మాయను నమస్కరించు చున్నాను. లోకములకతీతమైనది, ద్వైతస్వరూపము,. వ్యానాది 
వుహర్షులచే నవుస్కరింపబడునది, విద్వాంసులచే గానము చేయబడునది, కాలవునెడి 
సము(ద్రకెరటములలో విహరించునది, విలాసమయములగు చూపులచే సర్వ ప్రపంచమును 
సంసారబంధములో పడవేయునదగు మాయకు నమస్కారము. 

వన రాం మ రక. 

మాద్యేశేషే మధ్యతో యా విభాతి 

నానారూపై్టేవతిర్యజ్‌మనుప్వై 

స్తామాధారాంబహ్మరూపాం నమామి. | 

యస్యా భాసా (త్రిగజద్భాతి భూతైర్న భాత్యే త్త దభావే. విధాతుః 

కాలోదైవం కర్మ చోపాధయో యే తస్యా భాసా తాం విశిష్టాం నమామి. 6 

భె; ద్వైతభావముచే ఉపాసన చేసిన పొందదగినది, పూర్ణస్వరూపురాలు, సమస్త 
'ప్రాణులనాశ్రయించినద్రి, సృష్టి ఆది, మధ్య, అంతములలో విరాజిల్జునది, దేవ, మనుష్య, పశు 
పక్ష్యాదులుగ విభ క్రమైనది, సమస్త (ప్రపంచమున కాధారము, (బ్రహ్మస్వరూపిణి యగు నీకు 
నమస్కారము. నీ ప్రకాశముచే ముల్గోకములు పంచమహాభూతములతో భాసిల్టుచున్నవి. నీ 
(సకాశము లేకుండగ విధాతయొక్క ఉపాధులైన కాలము దైవము కర్మ మున్నగు భావములు 


ద్వితీయ భాగము 2-101 
(ప్రకాశి ంచవు. అట్టి తేజస్సంపన్నురాలగు నీకు నమస్కారము. 
భూమౌ గంధో రసతా౭_ప్పు ప్రతిష్టా, 
రూపం తేజస్యేవ వాయౌ స్పృశత్వమ్‌ , 
ఖే శబోవా యచ్చిదాభాతి నానా 
తామభ్యేతాం విశ్వరూపాం నమామి. | 9 
సావి(తీత్వం బ్రహ్మరూపా భవానీ. 
భూతేశస్య శ్రీపతేఃశ్రీస్వరూపా 
శచి శ (కస్యాపి నాకేశ్వరస్య పత్నీ 
' శేషా భాసి మాయే జగత్సు. 10 
భా: భూమి యందు గంధముగ, జలమందు రసముగ, తేజస్సు నందు రూపముగ, 
వాయువు నందు స్పర్శగ, ఆకాశ మందు శబ్దముగ ఇట్లు అనేక రూపములుగ భాసించుచు అంతట 
వ్యాపించిన విశ్వరూపిణియగు మాయకు నమస్కారము. ఓమాయ! నీవు బ్రహ్మూపిణియగు 
సావిత్రివి, భూతనాథుని భవానివి; నారాయణుని లత్మీదేవివి, స్వర్గాధిపతెయగు దేవేంద్రుని భార్య 
శబిదేవియ్లై సమస్తలోకముల యందు సర్వోత్మృష్టముగ (ప్రకాశించు చున్నావు. 
బాల్యే బాలా యువతీ యౌవనేత్వం వార్ధక్యే యా స్థవిరా కాలకల్పా 
నానాకారైర్యాగ యోగైరుపాస్యా జ్ఞానాతీతా కామరూపావిభాసి. 11 
వరేణ్యా త్వం వరదా లోకసిద్యా సాధ్వీ ధన్యా లోకమాన్యా సుకన్యా 
చండీ దురా కాలికా కాలికాఖ్యా నానాదేశే రూపవేష్టైర్విభాసి. 12 
భా: బాల్యావస్టలో బాలవు, యౌవనమున యువతివి, వార్టక్యమున ముసలిదానివై 
కాలవశముచే నానారూపములతో భాసించెదవు. యాగాది (క్రియలచే ఉపాసింపబడు దానివి. 
జ్ఞానమునకతీతమై, కామరూపిణివై భాసించు నీకు నమస్కారము. సర్వ శ్రేష్టురాలగు నీవు 
ఉపాసకులకు వరములిచ్చుదానివి, సాధ్వివి, ధన్యురాలవు, లోకములచే సమ్మానింపబడుదానివి, 
సుకన్యవు, చండి, దుర్గ, కాలిక మున్నగు బహురూపములతో, బహువేషములత్‌' అనేక 
దేశములయందు ప్రకాశించు చున్నావు. 
తవ చరణసరోజం దేవి! దేవాదివంద్యం 
యది హృదయసరోజే భావయంతీహ భక్తా 
(శుతియుగకుహరి వా సంశుతం ధర్మసంప 
= జ్ఞనయతి జగదాద్యే సర్వసిద్ధిఖ్బ తేషామ్‌. 18 


2-102 కల్కి పురాణము 


మాయాస్తవమిదం పుణ్యం శుకదేవేన భాషితమ్‌ 

మార్కండేయాదవాప్యాపి సిద్ధిం లేభే శథిధ్వజక. . 14. 
కోకాముఖే తపస్తహ్వా హరిం ధ్యాత్వా వనాంతరే 

సుదర్శనేన నిహతో వైకుంఠం శరణం యయా. 15 


భా: జగత్తుల కాద్యురాలగు ఓదేవి! దేవాదులచే నమస్కరింపబడు నీ పాదపద్మములను 
హృదయకమలమందు భక్తితో భావన చేసిన లేక క్షర్ణకుహరమున నీ నామమును వినిన వారికి 
ధర్మసంపద, సర్వకార్య సిద్ది కలుగును. శుకదేవునిచే చెప్పబడిన మాయాస్తోత్రమును 
మార్కండేయుని వలన పొంది శశిధ్వజుడు మోక్షమును పొందెను. కోకాముఖ స్థానమున 
తపమాచరించి, నారాయణుని ధ్యానించి సుదర్శన చక్రముచే నిహతుడై శశిధ్వజుడు వైకుంఠమును 
పొందెను, 5 


ఇతి శ్రీ కల్కి పురాణేఇ_ను భాగవతే భవిష్యే తృతీయాంశే . 
మాయాస్తవం నామ _ 
పంచదళో౭_ధ్యాయః 


ఇది భాగవతానుబంధము, భవిష్యమునగు 
(శ్రీ కల్కి పురాణమున తృతీయాంశమున 
మాయాస్తవమను 
పంచదశాధ్యాయము. 
xxx 


కల్సి పురాణము 
తృతీయాంశము -షోడశాధ్యాయము 


సూత ఉవాచ ష్‌ 
ఏతద్వః కథితం విప్రాః శశిధ్వజ విమోకణమ్‌ 
కల్కేః కథామ(పతిమాం శృణ్వంతు విబుధర్షభాః. 1 
వేదో ధర్మః కృతయుగం దేవా లోకాశ్చరాచరాః - 
హృష్టాః పుష్టాః సుసంతుష్టాః కల్కొ రాజని చాభవన్‌. శి 


భా: సూతుడు పలికెను. ఓ (బాహ్మణులార! నేను మీకు శశిధ్వజుని మోక్ష వృత్తాంతమును 
చెప్పితిని. పండిత[శెష్టులార! కల్కి యొక్క అద్భుత వృత్తాంతమును చెప్పెదను వినుడు. కల్కి 
రాజు కాగా వేదము, ధర్మము, కృతయుగము, దేవతలు, చరాచరములగు సమస్త లోకములు మిక్కిలి 
సంతోః ఎయంచినవి. 


_ నానాదేవాదిలిందేషు భూషణై ర్ఫూషితీషు చ 


ఇం,దజా లికవద్వ్వత్తి కల్చ్పకాః పూజకా జనాః, త్రి 
న సంతి మాయా మోహాఢ్యాః పాఖండాః సాధువంచకాః 
తిలకాచితసర్వాంగాః కల్కొ రాజని కు త్రచిత్‌. 4 


భా: కల్కి రాజుకాగా అనేక ఆభరణములచే అలంకరింపబడిన వివిధ దేవతా మూర్తుల 
యెడల ఇం(ద్రజాలికుల వలె వ్యవహరించెడి పూజారులుగాని, సత్పురుషులను వంచించెడి 
సర్వావయవముల యందు తిలక ధారణ చేసిన, మాయామోహముతో సంపన్నులగు పాఖండులు 
గాని లేరు. 

శంభలే వసత స్తస్య పద్మయా రమయా స 


(పాహ విష్ణుయశాః పుత్రం న్‌ క aaa ర్‌ 
తచ్చుత్వా ప్రాహ పితరం కల్కి? పరమహర్షితః 
వినయావనతో భూత్వా ధర్మకామార్ధసిద్ధయే. 6 


భా: శంభల గ్రామమున పద్మ, రమలతో నివసించు కల్కితో లోకములకు హితమును 


2-104 కల్కి పురాణము 
కల్గించు దేవతలకు యజ్ఞయాగాదులను నిర్వర్తించవలెనని విష్ణ్టుయశస్సు పల్కెను. తండ్రి 
మాలలను వినిన కల్కి పరమానంద భరితుడై వినయముగ ఇట్టు పలికెను. “ధర్మ, అర్హ, కామ 
సిద్దిక్‌ అపా 


రాజసూయ్రైర్వాజుపేయై రశ్వమేధైర్మహామఖైః 


నానాయాగైః కర్మతం తైరీజే క్రతుపతిం హరిమ్‌. 7 
కృపరామ వశీషాద్యైర్వ్య్యాసధా మ్యాకృత వజైః 

అశ్వత్థామ మధుచ్చందో మందపాలైర్మహాత్మనః. 8 
గంగాయమున యోర్మథ్యే స్నాత్వావభృథ మాదరాత్‌ 

దకిణాభిః సమభ్యర్చ్య (బాహ్మణాన్‌ వేదపారగాన్‌, 9 


భా: రాజసూయము, వాజపేయము, అశ్వమేధము మున్నగు వివిధములగు యజ్ఞములతో, 
యజ్ఞపతియగు హరిని పూజించెదను. పిమ్మట కల్కి యజ్ఞ కర్మలననుష్టించి కృపాచార్య, 
పరశురామ, వశిష్ట వ్యాస, ధౌవ్యు, అకృత(వ్రణ, అశ్వత్చావము, నుధుచ్చంద, మందపాలాది 
వహర్షులను, వేదపారంగతులగు బ్రాహ్మణులను పూజించి యజ్ఞదీక్ష యొక్క అంతమున 
గంగాయమునల నడుమ దీక్షాంత స్నానమాచరింఛి దక్షిణలతో సత్కరించెను. 
చర్వైళ్చోప్యైశ్చ పేయైశ్చ పూగశష్కు లియా వకైః 


మధుమాంసై ర్మూల ఫలైరన్యైశ వివిధైః ద్విజాన్‌. 10 
భోజయామాస విధివత్‌ సర్వకర్మ సమృద్ధిఖిః 
య(త్రవహ్నిర్వుతః పాకే వరుణో జలదో మరుత్‌, 11 


భా: భక్ష్యము, చోష్యము, పేయము, ఫూగ, శష్ములియావకములు, మధు, మాంస, 
కందమూల ఫలములు మున్నగు పదార్థములతో బ్రాహ్మణులకు విధిపూర్వకముగ బోజనము 
పెట్టైను. యజ్ఞము యొక్క సర్వాంగములు సంపన్నము లాయెను. ఇందు వహ్ని పాక క్రియను 
ఎర్వర్తించ వరుణుడు జలము నిచ్చెను. 

పరివేష్టా ద్విజాన్‌ కాయైః సదన్నాద్యైరతోషయత్‌ 


వాద్యైః నృత్యైశ్చ గీతైశ్చ పితృయజ్ఞమహోత్సవైః. కని 
కల్కిః కమలప(త్రాకః (ప్రహర్షం (ప్రదదో వసు 
త్రీబాలస్థవిరా దిభ్యః సర్వేభ్యశ్చు యథోచితమ్‌. 13 


భా: వాయువు వడ్డించువాడు. కల్కి మంచి ఆహారము, వాద్యనృత్య గీతములు, పితృయజ్ఞ 


ద్వితీయ భాగము 199 


మహోత్సవములచే ద్విజులను సంతోషపరచెను. (స్త్రీ, బాల, వృద్దులందరికి యథోచితముగ 
సంతోషముతో ధనము నిచ్చెను. 
రంభాతాలధరా నంది హూహూరాయతి నృత్యతి 


దత్వాదానాని పాత్రీభ్యో (బాహ్మణేభ్యః స ఈశ్వరః 14 
ఉవాస తీరే గంగాయాః పితృవాక్యానుమోదితః 

సభాయాం విష్ణుయశసః పూర్వరాజకథాః (పియాః, 15 
కథయంతో హసంతశ్చ హర్షయంతో ద్విజా బుధాః 
త(తాగతస్తుంబురుణా నారదః సురపూజితః. 16 


భా: రంభ నృత్యము చేయ, నంది తాళము వేయ, గంధర్వులు గానము చేసిరి. 
జగదీశ్వరుడగు కల్కి యోగ్యులగు బ్రాహ్మణులకు దానమిచ్చెను. పిమ్మట తండ్రి అనుమతి 
తీసుకొని గంగాతీరమున నివసించెను. విష్ణుయశస్సు సభలో ద్విజులు, పండితులు పూర్వరాజుల 
కథలను చెప్పుకొనుచు ఆనందముగ నుండు సమయమున తుంబురునితో కూడ దేవపూజితుడగు 
నారదుడు అచ్చటకు వచ్చెను. 

తం పూజయామాస ముదా పితా సహ యథావిధి 

తౌ సంపూజ్య విష్ణుయశాః (పోవాచ వినయాన్వితః 


నారదం వైష్ణవం (పత్యా వీణాపాణిం మహామునిమ్‌. 17 
విష్ణుయశా ఉవాచ..... 

అహోభాగ్య మహో భాగ్యం మమ జన్మశతార్జితమ్‌ 

భవద్విధానాం పూర్తానాం యన్మే మోకాయ దర్శనమ్‌. 18 


భా: విష్ణుయశస్సు ప్రసన్నహదయుడై ఇద్దరు మహర్షులను యథోచితముగ పూజించి 
వినయాన్వితుడై విష్ణుభక్తుడు, వీణాపాణి, మహామునియగు నారదునితో ఇట్లు పలికెను. 
నాభాగ్యము చెప్పునలవి కానిది. నూరుజన్మల పుణ్యముచే కలుగు మీ దర్శన భాగ్యము మోక్షమునకు 
దారి చూపును. 

అద్యాగ్నయశ్చ సుహుతాస్తృష్తాశ్చ పితరః పరమ్‌ 

దేవాశ్చ పరిసంతుష్టాస్తవావేక్షణ పూజనాత్‌. 19 

యత్పూజాయాం భవేత్‌ పూజ్యో విష్ణుర్యన్మమ దర్శనమ్‌ 

పాపసంఘం స్పర్శనాచ్చ కిమహో సాధుసంగమః. 20 


2-106 కల్కి పురాణము 


భా: మీ దర్శన భాగ్యము వలన, మిమ్ములను పూజించుట వలన అగ్నికార్యములు 
సఫలమైనవి. పితృదేవతలు తృప్తిపొందిరి. దేవతలు సంతోషించిరి. (అగ్నికి ఆహుతి ఇచ్చినవి 
సఫలమైనవి) ఎవరిని పూజించుట వలన విష్ణువును పూజించిన ట్లగునో, ఎవరి స్పర్శచే సకల 
పాపములు తొలగునో, ఎవరి దర్శనము మోక్షప్రదాయకమో అట్టి సాధు పురుషుల సమాగమము 
అత్యద్భుతము. 

సాధూనాం హృదయం ధర్మో వాచోదేవాః సనాతనాః 


కర్మక్షయాణి కర్మాణి యతః సాధుర్లరిః స్వయమ్‌. 21 
మన్యే నభౌతికో దేహో వైష్టవస్య జగ(త్రయే . 
యథావతారే కృష్ణస్య సతో దుష్టవినిగహే. నిడి 


భా: సత్పురుషుల హృదయము ధర్మము. వాక్కు సనాతన దేవతలు. వారి కర్మలు 
కర్మనాశకములు. కనుక సత్పురుషులు సాక్షాత్తు శ్రీహరి స్వరూపులు. దుష్ట శిక్షణ కొజుకు 
కృష్ణావతారమున అవతరించిన కృష్ణుని వంటి వైష్ణవ భౌతికశరీరము వురియెకటి 
ముల్లోకములలోనూా లేదు. 


పృచ్చామి త్వామతో [బహ్మన్‌ మాయాసంసారవారిధౌ 


నౌకాయాం విష్ట్ణుభక్యాచ కర్ణధారో౭._సి పారకృత్‌. నికి 
కానాహం యాతనాగారాన్నిర్వాణ పదముత్తమమ్‌ 
లప్ప్యామీహ జగద్బంధథో కర్మణా శర్మ తద్వద. 24 


భా: ఓ బ్రహ్మర్షి! మాయచే ఆవరింపబడిన సంసారసాగరమును విష్ణు భక్తి యనెడి నౌకతో 
దాటెడి నావికులగు మిమ్ములను అడుగుచున్నాను. ఓ జగద్భంధు! నేను సంసారయాతనల నుండి 
తొలగి ఉత్తమమగు మోక్షమును పొందుటకు ఏ కర్మల నాచరించవలెను? 
నారద ఉవాచ..... 

అహో బలవతీ మాయా సర్వాళశ్చర్యమయీా శుభా 


పితరం మాతరం విష్ణు ర్నైవ ముంచతి కర్షిచిత్‌. శిర 
పూర్చో నారాయణో యస్య సుతః కల్కిర్దగత్పతిః 
తం విహాయ విష్ణుయశా మతో ముక్తిమభీప్పతి, 26 


వివిచ్యేతృ్ధం బ్రహ్మసుతః (ప్రాహ [బహ్మయశస్సుతమ్‌ 
 విషక్తో విష్ణుయశసం బ్రహ్మసంపద్వివర్ధనమ్‌. శి? 


ద్వితీయ భాగము 2-107 

భా: నారదుడు పలికెను. అందరిని ఆశ్చర్యపరచు మాయ ఎంత బలవత్తరమైనది! తల్లిని, 
తండ్రిని, చివరలకు విష్ణువును కూడ మాయ విడిచిపెట్టదు. జగత్సతియగు నిష్ణుమూర్తి పుత్రునిగ 
కల విష్ణు యశస్సు తన పుత్రుని విడిచి నావలన ముక్తిని పొందవలెనని కోరుచున్నాడని ఆలోచించి 
(బహ్మసుతుడగు నారదుడు (బహ్మయశస్సు పుత్రుడగు విష్ణుయశశునితో నిర్హన (ప్రదేశమున 
(బహ్మోపదేశమునకై ఇట్టు పలికెను. 
నారద ఉవాచ...., 

దేహావసానే జీవం సా దృష్ట్వా దేహావలంబనమ్‌ 

మాయాహ కర్తుమిచ్చంతం యన్మే తచ్చుణు మోక్షదమ్‌. 

వింధ్యా[దౌ రమణీ భూత్వా మాయోవాచ యథేచ్చయా. 28 

భా: నారదుడు పలికెను. దేహము ధ్వంసము కాగా తిరిగి దేహమును పొందవలెనని కోరు 
జీవునితో మాయ పలికిన మోక్ష ప్రదములగు మాటలను నీకు చెప్పెదను వినుము. వింధ్యపర్వతము 
మీద.ఇచ్చానుసారము (స్త్రీరూపమును ధరించి మాయ ఇట్టు పలికెను. 


అహం మాయా మయాత్యక్తః కథం బీవితుమిచ్చసి. 29 
జీవ ఉవాచ.... 

నాహం జీవామ్యహం మాయే కాయే౭_స్మిన్‌ జీవనా (శయే 

అహమిత్యన్యథా బుద్ధిర్వినా దేహం కథం భవేత్‌. 80 


దెహబంధే యథాశ్తేషాస్తథా బుద్ధిః కథం తవ 

మాయాధీనాం వినా చేష్టాం విశిషాం తే కుతో వధ. 81 

భా: మొయ పలికెను. నేను మాయను, నిన్నునేను విడిచితిని. నాచే విడువబడిన నీవు 
ఎట్టు జీవించుటకు కోరుచున్నావు? జీవుడు పలికెను. ఓమాయ! నేను నీ వలన ( అహం పదార్దము) 
జీవించుటలేదు. జీవనమున కాశయమగు శరీరమున నేనుంటిని. దేహము లేకుండగ ( అహం) 
“నేను అను భేదజ్ఞాన మెట్టు కలుగును? మాయ పలికెను. దేహ సంబంధమున్నప్పుడు కలుగు 
అహంకార బుద్ది (భేద జ్ఞానము) దేహనాశము తరువాత ఎట్టు కలుగును? మాయా ధీనము చేష్ట. 
మాయాసంబంధము లేకుండగ చేష్టతో సంబంధమెట్టు కలుగును? 


2-108 కల్కి పురాణము 


జీవ ఉవాచ..... 

మాం వినా పాజ్ఞతా మాయే పకాశవిషయస్పృహా తిని 
మాయోవాచ..... 

మాయయా జీవతి నరశ్చేష్టతే హతచేతనః 

నిస్సారః సారవద్భాతి గజభుక్త కపిజ్ధవత్‌, తితి 


భా: జీవుడు పలికెను. ఓమాయ! నేను లేకుండగ ని ప్రాజ్ఞత ( బుద్ది వైభవము) (ప్రకాశించదు. 
విషయముల యందు ఆసక్తి కలుగదు. మాయ పలికెను. మాయ వలన నరుడు జీవించు చున్నాడు. 
మాయవలన ఆయా పనులను చేయుచున్నాడు. నిస్సారుడైనను ఏనుగుచే తినబడిన వెలగపండువలె 


సారవంతముగ కనిపించు చున్నాడు. 


మమ సంసర్గ జాతా త్వం నానా నామస్వరూపిణీ 

మాం వినిందసి కింమూఢే స్రైరిణీ స్వామినం యథా. 84. 

మమాభావే తవాభావ (పోద్యత్‌ సూర్యే తమోయథా 

మామావర్య విభాసి త్వం రవిం నవఘనో యథా. తిర 

భా: జీవుడు పలికెను. మా సంబంధము వలన నీవు అనేక నామరూపములను ధరించితివి. 
స్వేచ్చగ తిరుగు (స్త్రీ స్వామిని నిందించునట్ల నీవు ఏల నన్ను నిందించు చున్నావు? సూర్యుడు 
ఉదయించిన చీకటి లేనట్టు నేను లేనిచో నీ ఉనికి లేదు. నూతన మేఘములు సూర్యుని ఆచ్చాదించి 
నట్లు నీవు నన్ను ఆవరించి ప్రకాశించు చున్నావు. 

లీలా వీజ కుశూలాసి మమ మాయే జగన్మయే 


నాద్యంత మధ్యతోభాసి నానాత్వాదిం(దజాలవక్‌. 36 
ఏవం నిర్విషయం నిత్యం మనోవ్యాపారవర్ణితమ్‌ 
అభౌతికమజీవజ్బా శరీరం వీక్య సా౭_త్యజత్‌ తి? 


భా: జగ(దూపయగు ఓ మాయ! నీవు విలాసములనెడి బీజమునకు కుళశూలమవు. 
(బాధించుదానవు) సృష్టి ఆది, మధ్య, అంతములలో నానా రూపములుగ ఇంద్రజాలమువలె 
భాసించెదవు. ఎషయవ్యాపార రహితము, మానసిక వ్యాపార వేర్ణితము, అభౌతికము, 
జీవరహితమగు శరీరమును చూచి మాయ దానిని విడిచెను. 


2-109 


ద్వితీయ భాగము 
త్యక్త్వా మాం సాద దౌ శాపమితి లోకే తవా(పియ 
న స్థితిర్భనితా కాష్టకుడ్యోపమ కథళ్బున. 88 
సా మాయా తవ పుత్రస్య కల్కేర్విశ్వాత్మనః (ప్రభోః 
తాం విజ్ఞాయ యథాకామం చర గాం హరిభావనః. | 89 


భా: మాయనన్ను (జీవుని) విడిచి ఓ అప్రియమ! కాష్టకుడ్యము వలె చేతనహినుడవైన 
 నీకుఈ లోకమున తిండి ఉనికి లేదని శపించెను. నారదుడు విష్ణుయశకునితో ఓదేవ! నీ పుత్రుడగు 
, కల్కి వలన మాయ పుట్టినది. మాయాతత్త్వమును తెలుసుకొని నారాయణుని ధ్యానించుచు 
_ భూమియందు తిరుగుము అని పలికెను. 

నిరాశళో నిర్మమః శాంతః సర్వభోగేషు నిస్పృహః 

విషాజగదిదం జ్ఞాత్వా విష్ణుర్ణగతి వాసకృత్‌ 

_ ఆత్మనాత్మానమావేశ్య సర్వతో విరతో భవ. 40 

భా: ఆశ, మమకారములు లేనివాడవై, శాంతుడనై, సమస్త విషయవాసనలను విడిచి 
సరజగత్తు విష్ణువు యందు కలదు, జగత్తున విష్ణువు నివసించు చున్నాడని తెలుసుకొని జీవాత్మను 
పరమాత్మతో ఐక్యము చేసి సమస్త కోరికల నుండి విరక్తుడవు కమ్ము. 

ఏవం తం విష్ణయశసమామంత్య చ మునీశ్వరౌ 


కల్కిం (ప్రదకిణీకృత్య జగ్మతుః కపిలా (శ్రమమ్‌. 41 
నారదేరితమాకర్ణ్య కల్కిం సుతమనుత్తమమ్‌ 
నారాయణం జగన్నాథం వనం విష్ణుయశా యయౌ. 42 


భా: విష్ణయశశుని దగ్గర శలవు తీసుకొని మునిశ్వరులు కల్కికి ప్రదక్షిణ గావించి కపిల 
మహర్షి ఆశ్రమమునకు వెళ్ళిరి. తన పుత్రుడు కల్కి జగన్నాథుడగు నారాయణుడని నారదుని 
వలన తెలుసుకొని విష్ణుయశశుడు వనమునకు వెడలెను. 


గత్వా బదరి కారణ్యం తపస్తష్త్వా సుదారుణమ్‌ 


జీవం బృహతి సంయోజ్య సూర్ణస్తత్యాజ భౌతికమ్‌. 48 
మృతం స్వామినమాలిజ్ఞ్య్య సుమతిః స్నేహ విక్షబా 
వివేశ దహనం సాధ్వీ సుష్తార్టివి సంస్తుతా. 44 


భా: విష్ణుయశశుడు బదరి కారణ్యమునకు వెళ్ళి ఘోరముగ తపమాచరించి ఆత్మను 
పరమాత్మలో ఐక్యము జేసి భౌతిక శరీరమును విడిచెను. మరణించిన స్వామిని ఆలింగనము 


2-110 కల్కి పురాణము 


చేసుకొని సుమతి ప్రేమచే విహ్వలురాలై అగ్ని ప్రవేశము చేసెను. దేవలోకమున దేవతలు ఆమెను 
స్తుతించిరి. 
కల్కిః (శుత్వా మునిముఖాత్‌ పిత్రోర్నిర్యాణమీశ్వరః 


సబాప్పనయనం స్నేహిత్తయోః సమకరోత్‌ [కియామ్‌,. 45 
పద్మయా రమయా కల్కిః శంభలే సురవాంఛితే 
చకార రాజ్యం ధర్మాత్మా లోకవేదపురస్కృతః. 46 


భా: తల్లి దండ్రుల మరణమును మహర్షుల వలన తెలుసు కొనిన కల్కి అ(శ్రునే(త్రుడై 
ఉత్తర క్రియలను నిర్వర్తించెను. లోకవేదములచే పూజింపబడు ధర్మస్వరూపుడగు కల్కి దేవతలచే 
కోరబడు శంభల గ్రామమున రమాపద్మలతో కూడి రాజ్యమును పాలించెను. 

మహేందద శిఖరా ద్రామస్తిర్థపర్యటనాదృతః 


ప్రాయాత్‌ కల్కేర్దర్భనార్థం శంభలం తీర్థతీర్ధకృత్‌. 47 
తం దృష్ట్వా సహసొోత్థాయ పద్మయా రమయా సహ 
కల్కి! (ప్రహరో విధివత్‌ పూజాజ్బ డ్రే విధానవిత్‌. 48 


భా: తీర్థములను కూడ పవిత్రము చేయు పరశురాముడు తీర్హ పర్యటన చేయుచు మహేంద్ర 
శిఖరము నుండ కల్కి. దర్శనముక్‌"ణుకు శంభల గ్రామమునకు వచ్చెను. పరశురాముని చూచి , 
సంతోషించిన కల్కి వెంటనే లేచి పద్మ రమలతో కూడి విధిపూర్వకముగ పూజించెను. 
నానారసైర్గుణమయై ర్భోజయిత్యా విచి(త్రితే 


పర్యంఠే౭_ ర్హ వ(స్తాఢ్యే శాయయిత్వా ముదం యయా. 49 
తం భుక్తవంతం విశాంతం పాద సంవాహనైర్లురుమ్‌ 
సంతోష్య వినయాపన్నః కల్కి ర్మధురమ బవిత్‌. ర్‌0 


భా: షడ్రసోపీతముగ భోజనము పెట్టి పిమ్మట అమూల్యమగు వస్త్రములతో కూడి 
పర్యంకమున పరశురాముని పరుండబెట్టెను. భోజనము చేసి విశ్రాంతి తీసుకొను పరశురాముని 
పాదము లొత్తుచు సంతోషపరచి కల్కి సవినయముగ పలికెను. 


తవ పసాదాత్‌ సిద్ధం మే గురో (తైవర్గికం చ యత్‌ 
శశిధ్వజసుతాయాస్తు శృణు రామనివేదితమ్‌. 51 


ద్వితీయ భాగము ae 
ఇతి పతివచనం నిశమ్య రామా 
నిజహృదయేప్పిత- పు(త్రలా భమిష్టమ్‌ 
(వతజపనియమైర్యమై శ్చ కైర్వా 
మమ భవతీహ ముదాహ జామదగ్భ్యమ్‌. ర్‌ి 
భా: ఓ ఆచార్య! తమ అనుగ్రహము వలన ధర్మార్ధకామములు సెద్దించినవి. ఓ పరశురామ! 
శశిధ్వజుని పుత్రికయగు రమ యొక్క విన్నపమును వినుడు. పతివచనములను విన్న రమ 
సంతుష్ట్రురాలై పరశురామునితో ఏ వ్రత, జప, యమ, నియమములచే హృదయేప్పితుడగు పుత్రుని 
పొందగలనని అడిగెను. 


ఇతి క్రీ కల్కిపురాణే£_ను భాగవతే భవిష్యే తృతీయాంశే 
విష్ణయశసః మోకః రామ దర్శనో నామ 
షోడళో౬_.ధ్యాయః. 


ఇది భాగవతానుబంధము, భవిష్యమునగు 
(శ్రీ కల్కి పురాణమున తృతీయాంశమున 
విష్ణుయశస్సు మోక్షము, రామదర్శనమను 
షోడశాధ్యాయము స్ట 
xxx 


కల్కిపురాణము 


తృతీయాంశము- సప్తదశాధ్యాయము 


సూత ఉవాచ....... 
జామదగ్భ్యః సమాకర్ణ్య రమాం తాం పుత్రగర్థినిమ్‌ 
కల్కేరఖిమతం బుద్భ్వ్వాకార య ద్రుక్మిణీ(వతమ్‌. 1 
(వతేన తేన చ రమా పుత్రాఢ్యా సుభగా సతీ 
సర్వభోగేన సంయుక్తా బభూవ స్థిరయౌవనా. ని 


భా: సూతుడు పలికెను. రమ పుత్రుని కోరుటను మరియు కల్కి అభిమతమును 
తెలుసుకొని పరశురాముడు ఆమెచే రుక్మిణీ వ్రతమును చేయించెను. వ్రతమాచరించుటచే రమ 
పుత్రసంపదను పొంది సౌభాగ్యవతిరమై సర్వభోగములతో కూడి స్టిరయౌవనవతి ఆయెను. 
శౌనక ఉవాచ.... 

విధానం (బూహి మే సూత వతస్యాస్య చ యత్సలమ్‌ 


పురా కేన కృతం ధర్యం రుక్మిణీ ప్రతముత్తమమ్‌. తి 
సూత ఉవాచ...... 

శృణు (బ్రహ్మన్‌! రాజపు(తీ శర్మిషా వార్లపర్వణీ 

అవగాహ్య సరోనిరం సోమం హరమపశ్యత. 4. 


భా: శౌనకుడు పలికెను. ఓ సూత! రుక్మిణీ వ్రత విధానమును తెలుపుడు. (వ్రతఫలమేమి? 
ఈ వ్రతమును పూర్వము ఎవరు ఆచరించిరి? సూతుడు పలికెను. “నేను సర్వము చెప్పెదను 
వినుము. ఒకప్పుడు వృషపర్వుని పుత్రికయగు శర్మిష్ట సరోవరమున జల క్రీడలాడుచు పార్వతీ 
పరమేశ్వరులనుచూచెను. 

సాసఖీభిః పరివృతా దేవయాన్యా చ సంగతా 

శంభుభీత్యా సముత్గాయ పర్యధాద్వసనం (దుతమ్‌. ర్‌ 


ద్వితీయ భాగము as 

తత్ర శు (కస్య కన్యాయా వస్రవ్యత్యయమాత్మనః 

సంలవ్య కుపితా ప్రాహ వసనం త్యజ భికుకి, 6 

భా: సఖురాండ్రతో, దేవయానితో కూడిన శర్మిష్ట పరమేశ్వరభీతితో సరస్సు నుండి 
బయటకు వచ్చి శీఘ్రముగ బట్టు కట్టుకొనెను. అప్పుడు శుక్రాచార్యుని కూతురగు దేవయాని 
తనదనుకొని శర్మిష్ట వస్త్రమును కట్టుకొనెను. అది చూచి కోపగించిన శర్మిష్ట ఓ భిక్షుక! నా 
వస్త్రమును విడువుమని గద్దించెను. 

ఇతి దానవకన్యా సాదాసీభిః పరివారితా 


తొం తస్యా వాససా బద్వ్వ్జా కూప &ప్వా గతాగ్భహమ్‌. 7 
తాం మగ్నాం రుదంతీం కూపే జలార్థి నహుషాత్మజః 
కరే స్పృశ్య సముద్ధృత్య ప్రాహ కాత్వం వరాననే. 8 


భా: దానవకన్యయగు శర్మిష్ట దాసీల సహాయముతో దేవయానిని ఆమె వ(స్త్రృముతోనే 
బంధించి నూతిలోపడవైచి ఇంటికి వెడలిరి. నూతిలో పడవేయబడిన దేవయాని ఎడ్చుచుండగ 
నీటికొఅకు అటువైపు వచ్చిన నహుషపుత్రుడు యయాతి చేయిపట్టుకొని పైకి తీసి నీవెవరివని 
(ప్రశ్నించెను. 

సా శు[కపుత్రీ వసనం పరిధాయ (హైయా భియా 


శర్మిషయా కృతం సర్వం ప్రాహరా రాజానమీకతి. 9 
యయాతిస్తదధి ప్రాయం జ్ఞాత్వాను (వజ్య శోభనమ్‌ 
ఆశ్వాస్య తాం యయో గేహం తస్యాః పరిణయాదృతః. 10 


భా: శుక్ర పుత్రి యగు దేవయాని బట్టకట్టుకొని సిగ్గుతో భయముతో రాజును చూచుచు 
శర్మిష్ట చేసినదంతయు చెప్పెను. ఆమె అభిప్రాయమును తెలుసుకొనిన యయాతి దేవయానిని 
వివాహమాడదలచి, ఆమెకు విశ్వాసము కలుగజేసి తన రాజ్యమునకు తిరిగి వెళ్ళను. 


సా గత్వా భవనం శు[క్రం ప్రాహ శర్మిషయా కృతమ్‌ 


తచ్చుత్వా కుపితం విప్రం వృషపర్వాహ సాంత్వయన్‌. 11 
దండ్యం మాం దండయ విభో కోపో యద్యస్తి తే మయి 
శర్మిషాం వాష్యపకృతాం కురు యన్మనసేప్సితమ్‌. 12 


భా: దేవయాని ఇంటికి వెళ్ళి తన తండ్రి శుక్రాచార్యునితో శర్మిష్టచేసిన దుర్వ్యవహారమును 
చెప్పెను. అది విని కోపగించిన శుక్రుని వృషపర్వుడు సమాధానపరచుచు ఓమహానుభావ! నామీద 


2-114 కల్కి పురాణము 
కోపము న్నను, నేను శిక్షార్డుడనైనను నన్ను శిక్షింపుము. అపకారము చేసిన శర్మిస్టను ఇచ్చానుసారము 


చెయుమని వేడెను. 
రాజానం (పణతం పాదే పితుర్చుష్ట్వా రుషా౭_బవీత్‌ 
దేవయానీ త్వియం కన్యా మమ దాసీ భవత్వితి. 18 
సమానీయ తదా రాజా దాస్యే తాం వినియుజ్య సః 
యయా నిజగృహం జ్ఞానీ దైవం పరమకం స్మరన్‌. 14. 


భా: తన తండ్రి శుక్రాచార్యుని పాదములపై పడిన రాజును చూచి దేవయాని కోపముతో 
మీపు త్రిక శర్మిష్ట నాకు దాసి కావలెనని పలెకెను. జ్ఞానియగు రాజు దైవము బలీయమని తలచి 
తన కూతురును దాసిగ నియోగించి తన యింటికి వెడలెను. 

తతః శు[కస్త్రమానీయ యయాతిం (ప్రతిలోమకమ్‌ 


తొస్కై దదౌ తాం విధివద్దేవయానిం తయా సహ. 15 
దత్వా పోహా నృపం విపో౭_ప్యేనాం రాజసుతాం యది 
శయనే హ్వయసే సద్యో జరా త్వా ముపభోక్యతి. 16 


భా: పిమ్మట శుక్రాచార్యుడు రాజు యయాతిని రప్పించి ప్రతిలోమ వివాహము (ప్రకారము 
విధిపూర్వకముగ దేవయానిని దాసి శర్మిష్టతో కూడ దానము చేసెను. శర్మిష్టను దాసిగ 
ఇచ్చుసవుయమున శుక్రాచార్యుడు యయాతితో నీవు శర్మిష్టను శయనవముందిరమునకు 
ఆహ్వానించిన తక్షణమే ముసలితనమును పొందెదవని చెప్పెను. 

శు(కస్యైతద్వచః (శుత్వా రాజా తం వరవర్ణినీమ్‌ 


అదృశ్యాం స్థాపయామాస దేవయాన్యనుగాం భియా. 17 
నా శర్మిషా రాజపు(తీ దుఃఖళోకభయాకులా 
నిత్యం దాసీశతాకీరా దేవయానీం తు సేవతే. 18 


భా: శుక్రాచార్యుని వచనములను వినిన యయాతి భయముతో దేవయాని సేవకురాలగు 
సౌందర్యవతి శర్మిష్టను తనకు కనబడనట్టు తగు ఏర్పాటు చేసెను. దుఃఖ, శోక,' భయముతో 
వ్యగ్రురాలగు శర్మిష్ట నూరుదాసీలతో కూడి (ప్రతి దినము యయాతిని సేవించు చుండెను. 
ఏకదా సా వనగతా రుదతీ జాహ్నవీ తటే 
విశ్వామి(తం మునిం సా తం దదృశే స్రీఖిరావృతమ్‌. 19 
వతినం పుణ్యగంధాభిః సురూపాభిః సువాసితమ్‌ 
కారయంతం (వతం మాల్యధూపదీపోపహారకైః. 20 


ద్వితియ భాగము 2-115 
భా: ఒకసారి శర్మిష్టగంగా తీరమున తన దుస్థితికి ఏడ్చుచు, అంతలో (స్త్రీలతో కూడిన 

విశ్వామిత్ర మహర్షిని చూచెను. (వ్రతదీక్ష కల్గిన మహర్షి సుగంధపదార్హములతో నలంకరింపబడిన, 

రూపవతులగు (స్త్రీలచే ధూపదీపమాల్యాదులచే |ప్రసిద్దమగు వ్రతమును చేయించసాగెను. 
నిర్మాయాష్టదళం పద్మం వేదికాయాం సుచిహ్నితమ్‌ 


రంభాపోతైశ్చతుర్భిస్తు చతుష్కోణం విరాజితమ్‌. 21 
వాససా నిర్మితగృటా స్వర్ణపట్లె ర్విచి(తితే 
నిర్మితం శ్రీవాసుదేవం నానా రత్నవిఘట్టితమ్‌. నై 


భా: విశ్వామిత్రుడు వేదికపై అష్టదళపద్మమును నిర్మించెను. నాలుగు కోణములు నాలుగు 
అరటివెట్లతో శోభిల్టుచుండెను. స్వర్ణమయములగు పట్టుబట్టలతో అతంకరింపబడన వస్త్ర 
నిర్మితగృహమున నానారత్నములతో పొదగబడిన (క్రీవాసుదేవ మూర్తిని (నిల్పి పూజించు 
చుండెను.) 


పౌరుషేణ చ సూక్తేన నానాగంధోదకైః శుభైః 


పంచామృతైః పంచగవ్రైర్యథా మం తైర్ట్విజిరితైః. నికి 
స్నాపయిత్వా భ(ద్రపిఠే కర్ణికాయాం (పపూజయేత్‌ 
పంచభిర్జశభిర్వాప షోడరుపచారకైః. 24. 


భా: (పూజా విధానము) పురుషసూక్త విధానము ననుసరించి శుభములగు వివిధ 
గంధోదకములతో, పంచామృతములతో (ఆవుపాలు, పెరుగు, నెయ్యి, చక్కర, తేనె) 
పంచగవ్యములతో (గోవుల వలన కలుగు పాలు, పెరుగు, నేయి, పంచితము, పేడ) బ్రాహ్మణులు 
మం(త్రములుచ్చరించ చుండ భ(ద్రపీఠమున కర్ణికమీద (పద్మబీజకోశము) వాసుదేవమూర్తిని 
స్నానము చేయించి పంచోపచారములు ( స్నానము, పూజ, నైవేద్యము, ప్రదక్షిణము, నమస్కారము) 
లేదా షోడశోపచారములు (ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్హ్యము, ఆచమనీయము, 
అభిషేకము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, 
తాంబూలము, ప్రదక్షిణము, నమస్కారము) లేక దశోపచారములతో పూజించవలెను. 

పాద్యమధ్వ(శమహరం శీతలం సుమనోహరమ్‌ 

పరమానందజనకం గృహాణ పరమేశ్వర. శిర 

దూర్వాచందన గంధాఢ్య మర్హ్యం యుక్తం ప్రయత్నతః 

గృహాణ రుక్క్మిణీనాథ (ప్రసన్నస్య మమ ప్రభో. 26 


2110 కల్కి పురాణము 

భా: ఓపరమేశ్వర! మార్షశ్రమను పోగొట్టు శీతలము, సుమనోహరము, ఆనందజనకమగు 
పాద్యము (పాదముల కొజుకైన జలము) స్వీకరింపుము. ఓ రుక్మిణేనాథ! మాచే సమర్పింపబడు 
దూర్వా (గటిక గడ్డీ) చందన గంధములతో సంపన్నమగు లర్హ్యమును ( పూజకొాజకైన జలము) 
స్వీకరించి మమ్ము అనుగ్రహింపుము. 

నానాతీరోద్భవం వారి సుగంధి సుమనోహరమ్‌ 


గృహాణాచమనీయం త్వం శ్రీనివాస శ్రియా సహ. 27 
నానాకుసుమగంధాఢ్యం సూత్ర గథితముత్తమమ్‌ 
వకః ళోభాకరం చారు మాల్యం నయ సురేశ్వర. 28 


భా: ఓ (శ్రీనివాస! నానా తీర్టముల నుండి సంగ్రహంపబడిన సుగంధయుక్తము, 
సుమనోహరము, ఆచమన్నార్లమగు జలమును సమర్పించు చున్నాను. లక్ష్మీదేవితో కూడి స్వీకరించ 
వలసినది. ఓ సురేశ్వర! సూత్రమందు గ్రుచ్చబడిన వివిధసుగంధ పుష్పములతో మనోహరమగు, 
వక్షస్టలమునకు శోభను కల్లించెడి మాలను స్వీకరింపుము. 

తంతుసంతాన సంధానరచితం బంధనం హరే 


గృహాణావరణం శుద్ధం నిరావరణ స(పియ. 29 
యజ్ఞసూ(త్రమిదం దేవ! ప్రజాపతి వినిర్మితమ్‌ 
గృహాణ వాసుదేవ త్వం రుక్కిణ్యా రమయాసహ. 80 


భా: ఓ హరి! చుట్టుకొనుటకశక్యమైనను తంతు సముదాయముచే రచింపబడిన శుద్రమగు 
ఆవరణ వస్త్రమును లక్ష్మీసహితుడవై గ్రహింపుము. ఓ వాసుదేవ! రుక్మిణీ రమలతో గూడిన 
వాడవై (ప్రజాపతిచే చేయబడిన యజ్ఞోపవీతమును (గ్రహింపుము. 

నానారత్నసమాయుక్తం స్వర్హముకా విఘట్టితమ్‌ 


పీయయా సహ దేవేశ గృహాణాభరణం మమ. 81 
దధికీరగుడాన్నాది పూపలడ్డుక ఖండకాన్‌ 
గృహాణ రుక్మిణీనాథ సనాథంకురు మాం (ప్రభో. తిని 


భా: ఓ దేవేశ! నానారత్నములతో కూడినవి, ముత్యములతో కూర్చబడిన స్వద్ధమయములగు 
ఆభరణములను భార్యతో కూడి స్వీకరింపుము. ఓ రుక్కిణీనాథ! పెరుగు, పాలు, బెల్లము, 
అన్నము, అపూపము, లడ్డు, ఖండకములు స్వీకరించి నన్ను సనాథుని చేయుము. 

కర్పూరాగురుగంధాఢ్యం పరమానందదాయకమ్‌ 

ధూపం గృహాణ వరద వైదర్భ్యా పియయా సహ. తితి 


ద్వితీయ భాగము wt 
భకానాం గేహశకానాం సంసారధ్వాంతనాశనమ్‌ 


దీపమాలోకయ విభో! జగదాలోకనాదర. తిక 
శ్యామసుందర! పద్మాక! పీతాంబర! చతుర్భుజ! 
పపన్నం పాహి దేవేశ! రుక్కిణ్యా సహెతాచ్యుత. తిర 


భా: ఓ పరప్రదాత! కర్ఫూర, అగురు, గంధములతో సుభమైన, పరమానందదాయకమగు 
ధూపమును రుక్మిణీ సనాథుడవై స్వీకరింపుము. ఓ పరమేశ్వర! లోకములకు వెలుగునిచ్చువాడ! 
సంసారమందు ఆసక్తులయిన భక్తులయొక్క_ సంసారమనెడి చీకటిని నాశముచేయు దీపమును 
చూపు చున్నాము నీ కటాక్షములను (ప్రసరింపజేయుము. ఓ శ్యామ సుందర!, పద్మాక్ష, 
పీతాంబర!, చతుర్చుజ!, దేవేశ! రుక్మిణీ సహితుడవై మమ్ములను కాపాడుము. 


ఇతి తాసాం [వతం దృష్ట్వా మునిం నత్వా సుదుఃఖితా 


శర్మిషా మిష్టవచనా కృతాంజలిరువాచ తాః. 86 
శర్మిషోవాచ.... 

రాజపు(తీం దుర్చగాం మాం స్వామినా పరివర్థితామ్‌ 

త్రాతుమర్లథ హే దేవ్యో వ్రతేనానేన కర్మణా. లి? 


భా: మిక్కిలి దుఃఖించిన శర్మిష్ట (స్రీలు ఆచరించెడి వ్రతమును DIY SIDS 
నమస్కరించి చేతులు జోడించి పలికెను. ఓ వనితలారా! దౌర్సాగ్యముచే స్వామిచేవిడువబడిన 
రాజపుత్రిని నేను. ఈ |వ్రతమెట్టు చేయవలెనో ఉపదేశించి నన్ను రక్షింపుడు అని శర్మిష్ట పలికెను. 
(శుత్వాతు తా వచస్తస్యాః కారుణ్యాచ్చ కియత్‌ కియత్‌ 


పూజోపకరణం దత్వా కారయామాసురాదరాత్‌. 88 
వ్రతం కృత్వా తుశర్మిషా లబ్బ్వా స్వామినమీశ్వరమ్‌ 
సూత్వా పుత్రాన్‌ సుసంతుష్టా సమభూత్‌ స్థిరయౌవనా. 89 


భా: శర్మిష్ట మాటలు వినిన స్త్రీలు దయతో పూజాసామ(గి ఇచ్చి వ్రతమును చేయించిరి. 
(వతమాచరించిన శర్మిష్ట పతిని పొంది, పుత్రులను బడసి పరయౌవనము కలది ఆయెను. 

సీతా చాశోకవని కామస్యే సరమయా సహ 

(వతం కృత్వా పతిం లేభే రామం రాక్షసనాశనమ్‌. 40 

బృహదశ్వ (ప్రసాదేన కృత్వేమం [ద్రౌపదీ (వతమ్‌ 

పతియుకా దుఃఖముకా బభూవ స్థిరయౌవనా. తీ! 


2-118 కల్కి పురాణము. 
భా: సీతయు విభీషణపత్నియగు సరమ అశోకవనమున రుక్మీణీ వతమాచరించిరి. 
పిమ్మట సీతరాక్షసనాశకుడగు (శ్రీరామచంద్రుని పొందెను. బృహదశ్వుని అనుగ్రహముచే ఈ 
(వతమాచరించి ద్రౌపది దుఃఖములు తొలగి పతిని పొంది ప్రరయౌవనవతి ఆయెను. 
తథా రమా సీతే పకే వైశాఖే ద్వాదశీదినే 


జామదగ్వ్యా[ద్వతం చడే పూర్ణం వర్ష చతుష్టయమ్‌. 42 
పట్టసూ [త్రం కరే బద్ధ్వా భోజయిత్వాద్విజాన్‌ బహూన్‌ 
భుక్త్వా హవిష్యం కీరాక్తం సుమృష్టం స్వామినా సహ, 43 


భా: రమ వైశాఖమాసము శుక్షపక్షము ద్వాదశినాడు పరశురాముని ద్వారా నాలుగు 
సంవత్సరములు పూర్ణముగ (వ్రతమాచరించెను. వ్రతము సమాప్తమయిన పిమ్మట పట్టుదారము 
చేతికి ధరించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి, పిమ్మట బాగుగ శో ధింపబడిన తీరమి(శితమగు 
హవిష్యమును పతితో కూడ భుజించి------------ 

బుభుజే పృథివీం సర్వామపూర్వాం స్వజనైర్వుతా 


సా పుత్రాసుషువే సాధ్వీ మేఘమాల బలాహకౌ, 44. 
దేవానాముపకరారౌ యజ్ఞదానతపో వ్రతైః 

మహోత్సాహౌ మహావీర్యౌ సుభగౌ కల్కిసమ్మతౌ. 45 
(వతవరమితి కృత్వా సర్వసంపత్‌ సమృద్య్యా భవతి 

విదితతత్త్వా పూజితా పూర్ణకామా 


హరిచరణసరోజ ద్వంద్వ భ్య్యూకతానా 

వ్రజతి గతి- మపూర్వాం బ్రహ్మవిజ్టైరగమ్యామ్‌. 46 

భా: స్వజనముతో కూడి, పతితో అఖండ భూమి ననుభవించెను. మేఘమాల, 
బలాహకుడను ఇద్దరు పుత్రులు రమకు కల్లిరి. కల్కికి ప్రీతి పాత్రులగు ఇద్దరు పుత్రులు 
నా భాగ్యవంతులు, ఉత్సాహ, పరాక్రవు సంపన్నులై యజ్ఞదాన, తపో, వ్రతములచే 
దెవతలకుపకరించెడి వారైరి. (శ్రేష్టమగు వ్రతమాచరించుటవలన సవృద్దిగ సర్వసంపదలను 
పొందెదరు. వారి అభీష్టములు నెరవేరి, తత్తజ్ఞానము కలవారై లోకమున పూజింపబడుదురు. 


(శ్రీహరి పాదపద్మములను సావధానముగ భక్తితో సేవించిన (బ్రహ్మవేత్తలకు అగమ్యమగు గ్ర్టేగతిని 
పొందెదరు. 


ఇతి (క్రీ కల్కి పురాణి£_ను భాగవతే 
భవిష్యే తృతీయాంశే రుక్కిణీవతం నామ 
సప్తదళో౭._ధ్యాయః 


ఇది భాగవతానుబంధము భనిష్యము నగు 
శ్రీ కల్కి పురాణమున తృతీయాంశమున 
రుక్మిణీ వ్రతమును 
సప్తదశాధ్యాయము. 
xxx. 


క్ర ల్సి పురాణము 
తృతీయాంశము- అషాాదశా ధ్యాయము 
2-420 

సూత ఉవాచ..... 

ఏతద్వః కథితం విప్రా వతం త్రైలోక్య విశుతమ్‌ 

అతః పరం కల్కికృతం కర్మ యచ్చృణుత ద్విజాః. 1 

శంభలే వసతస్తస్య సహ (స్రపరివత్సరాః 

వ్యతీతా (భాతృ పుత్ర స్వజ్ఞాతి సంబంధిఖిః సహ. 2 

శంభలే శుశుభే శ్రేణి సభాపణక చత్వరైః 

పతాకాధ్వజ చిత్రాధ్యైర్య థేం(ద స్యామరావతీ. 8 

భా: సూతుడు పలికెను. ఓ (బాహ్మాణులార! ముల్లోకములలో (ప్రసిద్దిగాంచిన 
రుక్మిణీవ్రతమును గూర్చి చెప్పితిని. పిమ్మట నేను కల్కి చేసిన కర్మలను చెప్పెదను వినుడు. 
కల్కి శంభల గ్రామమున సోదర, పుత్ర, బంధు, పరివారముతో నివసించుచు వేయి సంవత్సరములు 
గడచెను; ధ్వజ, పతాకలతో అలంకృతమై, సభావుంటపములు, కయ ఐ(క్రయ శాలలు, 
చత్వరములతో శంభల గ్రామము అమరావతి వలె శో భిభ్రైను. 

యత్రాష్ట షష్టి తీర్గానాం సంభవః శంభలే౭_భవత్‌ 


మృత్యోర్మోకుః కీతౌ కల్కేరకల్కస్యు పదా(శయాత్‌. శే 
వనోపవన సంతాన నానాకుసుమ సంకులైః 
శోభితం శంభలం[గామం మన్యే మోకుపదం భువి. ర్‌ 
తత్రకల్కిః పురస్రీణాం నయనానందవర్ధనః 
పద్మయా రమయా కామం రరామ జగతీపతిః. 6 


భా: శంభలగ్రామమున 68 తీర్ధములు ( బుషులచే సేవింపబడు జలాశయములు) కలవు. 
పాొపరహితుడగు కల్కి యొక్క పదవిన్యాసముచే శంభల గ్రామమున మరణించిన వారు మోక్షమును 
పొందుచున్నారు. వన ఉపవనములతో వివధ పుష్పములతో శోభిల్లు శంభల గ్రామము భూలోకమున 
న ne See SUSE పుర (స్త్రీలకు నేత్రానందము కల్గించు జగత్సతి యగు కల్కి 


ద్వితీయ భాగము అలలు 
రమాపద్మలతో శంభల గ్రామమున స్వేచ్చగ క్రీడించెను. 
సురాధిప(ప్రదస్తేన కామగేన రథేన వై 


నదీపర్వత కుంజేషు ద్వీపేషు పరయా ముదా. 7 
రమమాణో విశన్‌ పద్మారమాద్యాఖీ రమాపతిః 

దివానిశం నబుబుధే (స్తెణశ్చ కామలంపటః. 8 
పద్మాముఖామోద సరోజశీధువాసోపభోది సువిలాస వాసః 
పభూతనీలేంద్రమణి |ప్రకాశే గుహాపోషే ప్రవివేశ కల్కిః. 9 


భా: స్వేచ్చగా పయనించెడి దేవేం ద్రుడిచ్చినరథమునెక్కి మిక్కిలి ఆనందముతో నదులు, 
పర్వతములు, నికుంజములు, ద్వీపములలో రమాపద్మలతో విహరించుచు కామాసక్తుడగు కల్కికి 
దివారాత్రములు తెలియలేదు. పిమ్మట ఒకనాడు పద్మావతియొక్క ముఖామోదవునెడి 
పద్మగంధమును ఆస్వాదించుచు కల్కి ఇం|ద్రనీలమణులతో (ప్రకాశించెడి గుహను ప్రవేశించెను. 

పద్మాతు పద్మశతరూపరూపా రమాచ పీయూషకలావిలాసా 

పతిం 'ప్రవిష్టం గిరిగహ్వూరీ తే నారీసహ(సాకులితే త్వగాతామ్‌. 10 

పద్మా పతిం (ేక్య గుహానివిష్టం రంతుం మనోజ్ఞా (ప్రవివేశ పశ్చాత్‌ 

రమా, బలాయూథ సమన్వితా తత్పశ్చాద్గతా కల్కిమహో గ్ర కామా. 11 

భా: నూరు పద్మముల రూపము వంటి రూపము గల పద్మలమృత కళవంటి విలాసలు 
గల రమ ఇద్దరు, వేయి (స్త్రీలతో కూడి పతి ప్రవేశించిన గుహను ప్రవేశించిరి. మనస్సును హరించెడ 
పద్మ తన భర్త గుహను ప్రవేశించుట చూచి విహరించవలెనను అభిలాషతో పతివెంట లోనికి 
వెళ్ళెను. కల్కితో రమించవలెనని ఉత్కచాభిలాషకల రమ కూడ (స్త్రీలతో కలిసి వెనుక వెళ్ళెను. 

త శ్రేం[దనీలోత్పల గహ్వరాంతే కాంతాఖిరాత్మ 'శ్రతిమాఖిరీశమ్‌ 


కల్కిం చ దృష్ట్వా నవనీరదాభం తతః స్థితం (ప్రస్తరవన్ముమోహ. 12 
రమా సఖీఖిః (ప్రమదాభిరార్లా విలోకయంతీ దిశమాకులాషి 
పద్మాపి పద్మాశతశోభమానా విషణ్ఞచిత్తా నబభౌ స్మ చార్చ్తా. 183 


భా: ఇంద్రనీల మణి మయమగు గుహలోపల మేఘశ్యాముడగు కల్కి భగవానుడు తన 
రూపము వంటి రూపము గల (స్త్రీలతో విహరించుట చూచి పద్మ మోహము చెంది రాయివలే 
అచేతన మాయెను. పరివారముతో గూడిన రమ వ్యగ్రురాలై దీనముగ నలుదిక్కులను 
చూచుచండెను. పద్మసముదాయమువలె (ప్రకాశించెడి పద్మ కాంతి హీనురాలై శో కతప్త హృదయము 
కలదాయెను. 


2-122 


కల్కి పురాణము 
భూమౌ లిఖంతీ నిజకజ్జలేన కల్కిం శుకం తం కుచకుంకుమేన 
కస్తూరికాభిస్తు తద(గమ గ్రే నిర్మాయ చాలిజ్య ననామ భావాత్‌. 14 
రమా కలాలాపపరా స్తువంతీ కామార్దితా తం హృదయే నిధాయ 
ధ్యాత్వా నిజాలజృ రణైః (ప్రపూజ్య తస్థా విషణ్తా కరుణావసన్నా. 15 


భా: పద్మ తన కంటి కాటుకతో భూమిపై గీయుచు, తనకెదురుగ కుచకుంకుమ 
కస్తూరికలతో కల్కి శుకులను చి(త్రించి ఆలింగనము చేసుకొని భావావేశముతో నమస్కరించెను. 
అవ్యక్తమధురముగ మాట్టాడెడి కామ పీడితురాలగు రమ హృదయమున కలిని నిలుపుకొని 
స్తోత్రము చేయుచు పూజించి విషళ్లురాలై దుఃఖభారముతో క్రింద పడెను. 

క్షణాత్‌ సముత్థాయ రురోదరామా కలాపినః కంఠనిభం స్వనాథమ్‌ 

హృదోపగూఢం నపునః (ప్రలభ్య కామార్దితేత్యాహ హరే ప్రసీద. 16 

పద్మాపి నిర్ముచ్య నిజాజభూషాశ్చకార ధూళీపటలే విలాసమ్‌ 

కంఠజ్బా కస్తూరికయాపి నీలం కామం నిహంతుం శివతాముకేత్య. 17 

భా: వెంటనే పైకి లేచి రమ నెమలి కంథధ్వని వలె రోదనముచేసెను. తన హృదయస్వామిని 
పాందక మదన పీడితురాలై ఓహరి! అను గ్రహింపుమని వేడెను. పద్మ శరీరాలంకారములను విడిచెను. 
శరిరము ధూళిచే మలినము కాగా, కంఠము కస్తూరిచే నీలముగ నుండుటచే మన్మథుని 
సంహరించుటకు శివరూపము ధరించినట్టుండెను. 

కలావతీనాం కలయాకలయ్య క్షీణేక్షణానాం హరిరార్త బంధుః 

కామ(ప్రపూరాయ ససార మధ్యే కల్కిః ప్రియాణాం సురతోతృవాయ. 18 

తాః సాదరిణాత్మపతిం మనోజ్ఞాః కరేణవో యూథపతిం యథేయుః 

సానందభావా విషదానువృత్తా వనేషు రామాః పరిపూర్ణ కామాః 19 

భా; బెదిరిన చూపులు గల విలాసవతులగు ప్రియురాండ్ర కోరికలను తీర్చుటకు 
ఆర్తజనబంధువగు కల్కి సురతోత్సవమునకై వారి మధ్యకు వచ్చెను. ఆడ ఏనుగుల గజరాజును 
సబిపించినట్టు (స్త్రీలందరు ప్రసన్నులై ఆనందముతో కల్కిని సమీపించిరి. విషాదము తొలగి 


వారి కోర్కెలు తీరెను. 


వైభాజోో చైత్రరథే సుపుప్పే సునందనే మందర కందరాంతే 
రేమే స రామాభిరుదారతేజా రథేన భాస్వత్‌ ఖగమేన కల్కెః. 20 


ద్వితీయ భాగము | 2-123 
పద్యాముఖాబ్బామృత పానమతో రమాసమాలిజ్లన వావాసితాంగః 
వరాంగనానాం కుచకుంకుమాకో రతి(ప్రస౮గే విపరీతయుక్తః = 
ముఖే విదష్టా రసనావశిష్వామోదః సకల్కిర్నహి వేద దేహమ్‌. 21 
భా: ఉదార చరితుడు, తేజస్సుంపన్నుడగు కల్కి ఆకాశామియగు ప్రకాశించెడి రథమున 

రమాపద్మలతో కూడి ఉత్తమ పుష్పములతో శో భిల్లెడి నందనవనము, వైభ్రాజకము, చైత్రరథము 
మున్నగు ప్రాంతములలో విహరించెను. పద్మావతి ముఖపద్మము యొక్క అమృతమును త్రాగుటచే 
మత్తుడు, రమా సమాలింగనముచే సుగంధితమైన అవయవములు కలవాడు, [శేష్టయువతుల 
కుచకుంకుమ పూయబడిన వాడగు కల్కి రతిప్రసంగమున విపరీతాచరణము కలవాడాయెను. 
(స్త్రీలచే అతని ముఖము కొజకబడెను. అధరోష్టపానముచే మత్తుడైన కల్కికి శరీరము తన 
ఆధీనములో లేకుండెను. 


రమాసమానాః పురుషోత్తమం తం వకోజమధ్యే వినిధాయ ధీరాః 


పరస్పరాశ్లేషణ జాతహాసా రేముర్ముకుందం విలసచ్చరీరాః. నిడి 
తతః సరోవరం త్వరా స్రియో యయుః క్షమజ్వరాః 

(పయేణ తేన కల్కినా వనాంతరే విహారిణా. నికి 
సరః (ప్రవిశ్య పద్మయా విమోహరూపయా తయా 

జలం దదుర్వరాబ్లనాః కరేణవో యథా గజమ్‌. 24 


భా: రమతో సమానమగు రూపము కల్లిన (స్త్రీలు పురుషోత్తముని వక్షో జమధ్యమున ధరించి 
క్రీడించిరి. పరస్పరాలింగనముచే సంతుష్ట్రులై పులకరించిన శరీరము గలవారై ముకుందునితో 
రమించిరి. అలసిన (స్త్రీలు వనాంతరమున విహరించు ప్రియుడగు కల్కితో సరోవరమునకు 
వెడలిరి. ఆడ ఏనుగులు గజరాజుపై నీరు చిమ్మినట్టు (శ్రేష్టవనితలు మోహపెట్టు రూపముతో 
గల పద్మావతితో కలసి సరోవరమున జల ॥క్రీడలాడుచు కల్కి శరీరముపై నీరు చిలికిరి. 

ఇతి హ యువతి లీలా లోకనాథః సకల్కిః 

పీయయువతి పరీతః పద్మయా రమయా సహ 

నిజరమణవినోదైః శికయన్‌ లోక వరాన్‌ 

జయతి విబుధ భరా శంభలే వాసుదేవః. శిర 

యే శృణ్వంతి వదంతి భావచతురా ధ్యాయంతి సంతః సదా 

కల్కేః శ్రీపురుషోత్తమస్య చరితం కర్ణామృతం సాదరాః 


2-124 క 


తేషాం నో సుఖయత్యయం మురరిపోర్జాస్యాభిలాషం వినా 

సంసారః పరిమోచనజ్బ పరమానందామృతాం భోనిధః, 26 

భా: శంభలగ్రామము రమాపద్మలతోను, ప్రియయువతుల తోడను విహరించుచు తన 
వినోదముతో లోకముల కుపదేశము చేయు జగన్నాథుడగు కల్కికి జయమగు గాక పురుషోత్తముడగు 
కల్కి భగవానుని కర్ణామృతమగు సాధుచరితమును ఎవరు భక్తితో వినెదరో, పలికెదరో, ధ్యానము 
చేయుదురో అట్టివారికి మురరిపువగు (శ్రీహరిని సెవించుట కంటె మరియొక భావన 
హృదయములోనికిరాదు. పరమానందభరితమగు అమృత మయ సంసారసాగరము నుండి ముక్త్‌ 
నిచ్చు భగవంతుని సేవ తప్ప ఏదియు వారికి సుఖము నీయదు. 


ఇతి (శ్రీ కల్కి పురాణే2.ను భాగవతే 
భవిష్యే తృతీయారోే 
కల్క వర్ణనం నామ 
అష్టాదళో౭._ధ్యాయః 


ఇది భాగవతానుబంధము, భనష్యమునగు 
(శ్రీ, కల్కి పురాణమున తృతియాంశమున 
కల్కి వర్ణన మను 
అష్థాదశాధ్వాయము. 
xxx 


కల్కిపురాణము 
తృతీయాంశము- ఏకోన వింశత్యధ్యాయము 


సూత ఉవాచ..... 
తతో దేవగణాస్సర్వే బ్రహ్మణా సహితా రర్హాః 
స్వః స్వైర్లణః పరివృతా కల్కిం దష్టుముపాయయుః. 1 
మహర్షయః సగంధర్వాః కిన్నరాశ్చాప్పరోగణాః 
సమాజగ్యుః ప్రముదితాః శంభలం సురపూజితమ్‌. ని 


భా: సూతుడు పలికెను. పిమ్మట దేవగణమంతయు (బ్రహ్మతో కలిసి తమతమ 
పరివారముతో రథములపై కలిని చూచుటకు వచ్చిరి. మహర్షులు, గంధర్వులు, కిన్నరులు, 
అప్పరసలు ఆనందములో దేవపూజితమగు శంభల గ్రామమునకు వచ్చిరి. 

త(త్ర గత్వా సభామధ్యే కల్కిం కమలలోచనమ్‌ 


తేజోనిధిం (ప్రపన్నానాం జనానామభయ (ప్రదమ్‌. తి 
నీలజీమూతసంకాశం దీర్ణపీవరబాహుకమ్‌ 
కిరీటేనార్మ వర్ణన స్థిరవిద్యున్నిఖేన తమ్‌. 4 


భా: శంభల గ్రామమునకు వెళ్ళి దేవతలు సభామంటపమున కమలనే[త్రుడు, తేజోరాశి, 
శరాణాగతులకు అభయమిచ్చువాడు, నిలమేఘసదృశుడు, ద్విళ్ణమై బలిసిన బాహువులు కలవాడు, 
సూర్యునివలె, మెణుపులవలె ఎజ్జని కాంతి వంతమైన కిరీటముతో శోభిల్టువాడు. 
శోభమానం ద్యుమణినా కుండలేనాభిశోభినా 


సహరాలాప వికసద్వదనం స్మితశో భితమ్‌. ర్‌ 
కృపాకటాక వికేప పరికిప్త విపకకమ్‌ 
తారాహారోల్లసద్వవశ్చం [దకాంతమణి శీయా. 6 


భా: అతని ముఖము సూర్యునివలె మిక్కిలి (ప్రకాశించెడి కుండలములతో శోభిల్రైను 
హర్షముతో కూడిన వార్తాలాపములతో వికసించెను. మందహాసముతో (ప్రకాశించెను. అతని 


126 కల్కి పురాణము 
ఎ'కటాక్షవిక్షేపముచే శత్రువులు తొలగిరి. (శత్రువులు అనుగ్రహింపబడెను) వక్షసలమందు 
పక'శంచెడి హారమందలి చం[ద్రకాంతమణి శోభతో ప్రసన్నతను పొందెను. 

| కుముద్వతీమోదవహం స్ఫురచ్చ(కాయుధాంబరమ్‌ 


సర్వదానంద సందోహరసోల్లసిత విగ్రహమ్‌. న్‌ 
నానామణిగణోద్యోత దీపితం రూపమద్భుతమ్‌ 

దదృశుర్దేవగంధర్వా యే చాన్యే సముపాగతాః. 8 
భక్తా పరమయాయుక్తాః పరమానందవి[గ్రహమ్‌ 

కల్కిం కమలప[త్రాకం తుష్టువుః పరమాదరాత్‌. 9 


భా: ఇంద్రధనుస్సు వలె అతని వస్త్రములు (ప్రకాశించు చున్నవి, హర్ణాతిరేకముచే 
ఎల్హప్పుడు అతడు ఉల్లాసముగ నుండెను. రకరకముల మణుల కాంతులచే |ప్రకాశించెడి అద్భుత 
రూపము గల కల్కిని అక్కడకు విచ్చేసిన దేవగంధర్వాదులు చూసి మిక్కిలి భక్తితో, ఆదరముతో 
పరమానంద విగ్రహధారి, కమల పత్రాక్షుడగు కల్కిని స్తుతించిరి. 


జయాశేష సంక్లేశ కక ప్రకీర్ణానలోద్దామ 

సంకీర్ణహీ(?) శ దేవేశ విశ్వేశ భూతేశ భావః 

తవానంత శాంతః స్టితో2_౦గాప్తరత్న 

పభాభాత పాదాజితానంత శక్తే. 10 

భా: దేవతలు పలికిరి. ఓ దేవదేవ! విశ్వేశ! భూతనాథ! నీవు అనంతుడవు. నీయందు 
సమస్త భావములు విరాజిల్బు చున్నవి. సాంసారికక్షేశములనెడి ఎండుగడ్డిని భస్మము చేసెడి 
ప్రచండమైన అగ్ని వంటి వాడవు. శరీరాభరణము లందలి రత్నకాంతులచే (ప్రకా శించెడి పాదములచే 
సర్పరాజు యొక్క అనంతశక్తిని అణచితివి. (కాళి యమర్షనము) ఓ దేవ! నీకు జయమగుగాక. 

(ప్రకా శీకృతాశేష లోకత్రయా త్ర వకఃస్థలే భాస్వత్‌ కౌస్తుభశ్యామ 

మేఘాఘరాజచ్చరీర ద్విజాధీశ పుంజానన త్రాహి 

విష్ణో సదారా వయం త్వాం (ప్రపన్నాః సశేషు. 11 

భా: ఓ శ్రిహరి! ముల్గొకములను (ప్రకాశవంతముగ చేయువాడ! వక్షస్థలమున కౌస్తుభమణ 
ప్రకాశించుచున్నది. నీలమేఘము వలె ప్రకాశించు శరీరము కలవాడా ! ఓదేవ! భార్యాసహితులమై 
మీ శరణుకోరి వచ్చితిమి. రకీంపుజు. 


ద్వితీయ భాగము 2-127 
యద్యస్త్యను గ్రహో౭._స్మాకం (వజ వైకుంఠమీశ్వర 


త్యక్వా శాసితభూ ఖండం సత్యధర్మావిరో ధతః. 12 
కల్కి స్తేషామితి వచః (శ్రుత్వా పరమహర్షితః 

పా(త్రమి (తైః పరివృతశ్చకార గమనే మతిమ్‌. 18 
పుతానాహూయ చతురో మహాబలపరా|కమాన్‌ 

రాజ్యే నిషిప్య సహసా ధర్మిష్టాన్‌ ప్రకృతి పియాన్‌. 14 


భా: ఓ పరమేశ్వర! మామీద దయ యున్నచో సత్యధర్మములకు విరుద్దముగ శాసించెడి 
భూమండలమును విడిచి వైకుంఠమునకు రావలసినది. దేవతల (ప్రార్ధనను ఆలకించిన కల్కి 
సంతుష్టుడై మిత్రులతో వైకుంఠమునకు వెళ్ళుట కభిలషించుచు పరమధార్శ్మికులు, (ప్రజలకు 
ఇష్టులు, బలపరా (క్రమ సంపన్నులగు పుత్రులను పిలిచి రాజ్యాభిషిక్తులను చేసెను. 

తతః (ప్రజాః సమాహూయ కథయిత్వా నిజాః కథాః 


ప్రాహ తాన్నిజ నిర్యాణం దేవానాముపరో ధతః, 15 
తచ్చ్భుత్వా తాః (ప్రజాః సర్వా రురుదుర్విస్మయాన్వితాః 
తం (ప్రాహుః (ప్రణతాః పుత్రాయథా పితరమీశ్వరమ్‌. 16 


భా: పిమ్మట కల్కి ప్రజలను పిలిచి తన వృత్తాంతమును చెప్పి దేవతల ఆ గ్రహముచె తన 
వైకుంఠ (ప్రయాణమును తెలియజేసెను. అది విని విస్మయమునొందిన ప్రజలు ఏడ్వసాగిరి. 
ప్రజలు ఈశ్వరునికి నమస్కరించి పుత్రుడు తండ్రితో చెప్పుకొన్నట్టు ఇట్లు చెబ్బక్‌ నిరి. 


భోనాథ! సర్వధర్మజ్ఞ నాస్మాన్‌ త్యక్తు మిహార్లసి 

య'త్రత్వం తత్రతు వయం యామః ప్రణతవత్సల. 17 

పియా గృహా ధనాన్యత పుత్రాః (పాణాస్తవానుగాః 

పర(ప్రేహ విళశోకాయ జ్ఞాత్వా త్వాం యజ్ఞపూరుషమ్‌. 18 

భా: ప్రజలు పలికిరి. ఓనాథ! సర్వధర్మముల నెరిగిన మీరు మమ్ములను విడుచుట తగదు. 
పీరు ఎక్కడ ఉండిన మేము అక్కడకే వచ్చెదము. ఈ సంసారమున గృహా, ధన, పుత్రులు 
అందరికి (పియమైనవే. కాని ఇహపరలోకములలో దుఃఖరాహిత్యమునకై మా (ప్రాణములు 
యజ్ఞాపురుషులగు మిమ్ములను అనుసరించుటక భిలషించు చున్నది. 


2 125 


కల్కి పురాణము 
ఇతి తద్వచనం (శుత్వా నాంత్వయిత్వా సదుక్తిభిః 
ప్రయయా క్షిన్నహృదయః పత్నీభ్యాం సహితో వనమ్‌. 19 
హిమాలయం మునిగజైరాకీర్ణం జాహ్నవీజలైః 
పరిపూర్ణం దేవగణైః సేవితం మనసః ప్రియమ్‌. 20 
గత్వావిష్టుః సురగజైర్వృత శారు చతుర్శ్భుజః 
ఉషిత్వా జాహ్నవీతీరే సస్మారాత్మానమాత్మనా. 21 


భా: ప్రజల మాటలను వినిన కల్కి వారిని సద్వచనములతో శాంతపరచి క్లీన్ష్నమనస్సు_డై 


తన ఇద్దరి భార్యలతో వనమునకు వెడలెను. పిమ్మట మునిగణముతో కూడినది గంగాజలముతో 
పరిపూర్ణమైనది, దేవతలచే సేవింపబడునది మనస్సున కానందము కల్గించునదగు హిమాలయ 
పర్వతమును చేరి గంగానదీ తీరమున దేవతలతో కూడి చతుర్చుజ విష్ణురూపమును ధరించి 
తనను తాను ధ్యానించెను. 


పూర్ణజ్యోతిర్మయః సాకీ పరమాత్మా పురాతనః 

బభౌ సూర్యసహ[సాణాం తేజోరాశి సమద్యుతిః. శి 
శంఖ చ(కగదాపద్మ శార్‌బ్లద్యైః సమభిష్ణుతః 

నానాలజ్కరణానాజ్బు సమలజ్క రణాకృతిః. నితి 
భా: పూర్ణజ్యోతిర్మయుడు, సాక్షిస్వరూపుడు, పురాతనుడగు పరమాత్మ సహస్ర 


సూర్యుల తేజః పుంజము వలె భాసించెను. శంఖ, చక్ర, గదా, పద్మ, శార్‌జ్లదులచే (స్రోత్రము 
చేయబడిన కల్కి శరీరాకృతి అలంకారములకే అలంకారమాయెను. 


వవృషుస్తం సురాః పుష్టైః కౌస్తుభాముక్రకంధరమ్‌ 


సుగంధి కుసుమాసా రైర్డేవ దుందుభి నిఃస్వనైః. 24 
తుష్టుపుర్ముముహుః సర్వే లోకాః సస్థాణు జంగమాః 
ద్వష్వా రూపమరూపస్య నిర్యాణే వైష్ణవం పదమ్‌. న్‌ 


భా: కౌస్తుభమణేచే ప్రకాశించెడి అతనిపై దేవతలు పుష్ప వర్షము కురింపించిరి. 


దుందుభులు మోగుచుండ పలుమార్జు కల్కిని స్తుతించిరి. కల్కి వైష్ణవ పదమును (ప్రవేశించగ 
నిరాకారుని రూపమును చూచి సమస్తలోకములు తమను తాము మైమజచినవి. 


తద్భృష్య్వ్వా మహదాశ్చర్యం పత్యుః కల్కే ర్మహాత్మన;ః 
రమా పద్మాచ దహనం (ప్రవిశ్య తమవాపతుః. 26 


ద్వితీయ భాగము 2-129 
ధర్మః కృతయుగం కల్కే రాజ్ఞయా పృథివీతలే 
నిస్సపత్నౌ సుసుఖినౌ భూలోకం చేరతుశ్చిరమ్‌. శి? 

. భా: ఆళశ్చేర్యమును గొలుపు కల్కి భగవానుని రూపమును చూచి రమాపద్మలు అగ్నిని 
ప్రవేశించి అతనిని పొందిరి. కల్కి ఆదేశానుసారము భూమండలమున ధర్మ కృతయుగములు 
శత్రురహితమై చిరకాలము విహరించిరి, 

దేవాపిశ్చ మరుః కామం కల్కేరాదేశకారిణౌ 


(పజాః సంపొాలయంతెౌ తు భువం జుగుపతుః (పభూ. 28 
విశాఖ యూపభూపాలః కల్కేర్నిర్యాణమీద్భశమ్‌ 
శుత్వా స్వపుత్రం విషయే నృపం కృత్వా గతోవనమ్‌. 29 


భా: కల్కి ఆదేశానుసారము మరు దేవాపులు (ప్రజలను పాలించుచు చిరకాలము భూమిని 
రక్షించిది. విశాఖ యూప భూపాలుడు కల్కి నిర్యాణమును విని తన పుత్రునికి రాణ్య భార 
మప్పుగించి అడవులకు వెడలెను. 

అన్యే నృపతయో యే చ కల్కేర్విరహకర్షితాః 


q 


తం ధ్యాయంతో జపంతశ్చ విరక్తాః స్యుః నృపాసనె. 80 
ఇతి కల్కేరనంతస్య కథాం భువనపావనీమ్‌ 
కథయిత్వా శుకః ప్రాయాన్నర నారాయణా (శమమ్‌. 81 


భా: మిగిలిన కొందరు రాజులు కల్కి విరహముచే ఖన్నులై రాజసింహాసనము నుండి 
విరక్తులై కల్కి నామమును జపించుచు ధ్యానము చేసిరి. లోకములను పావనము చేయు కల్కి 
కథలను చెప్పి శుకదేవులు నరనారాయణా శ్రమమునకు వెడలిరి. 

మార్కండేయాదయో యే.చ మునయః (ప్రశమాయనాః 


(శుత్వానుభావం కల్కేస్తే తం ధ్యాయంతో జగుర్యశః. తిని 
యస్యాను శాసనాద్భూమౌ నాధర్మిషాః (ప్రజాజనాః 

నాల్పాయుషో దరిద్రాశ్చ నపాఖండా న హైతుకాః. 88 
నాధయో వ్యాధయః కేశా దేవభూతాత్మసంభవాః 

నిర్మత్సరాః సదానందా బభూవు ర్గీవజాతయః. ' 84 


భా: శమగుణ సంపన్నులగు మార్కండేయాదిమునులు కల్కి మాహాత్మ్యమును ఐ 
అతనిని ధ్యానించుచు కీర్తించిరి. కల్కి శాసనకాలమున భూమండలమున (ప్రజలలో అధార్మికుల 


2-130 


కల్కి పురాణము 
అత్యాయసూ..లు, దరిద్రులు, పాఖండులు, కపటులు లేరు. సమస్త జీవులు ఆధివ్యాధిరహితులై 
మ లేనివారై నిత్యానంద భరితులైతిరి. 
ఇత్యేతత్‌ కథితం కల్కే రవతారం మహోదయమ్‌ 
ధన్యం యశస్య మాయుష్యం స్వరం స్వస్తయనం పరమ్‌. తిర 
శోకసంతాప పాపఘ్నం కలి వ్యాకులనాశనమ్‌ 
సుఖదం మోక్షదం లోకే వాంఛితార్థ ఫల(ప్రదమ్‌. 86 


భా: కల్కి అవతారకథను వినుటవలన ధనము, యశస్సు, ఆయువు పొంది శుభములు 
కలిగి చివరకుస్వర్గము లభించును. కల్కి వృత్తాంతమును వినుట వలన శోక, సంతాప, పాపములు 
తొలగి కలి ప్రభావము వలన కల్గిన ఉద్వేగము పోవును. అభీప్పితార్హ సిద్ది కలిగి సుఖమోక్షములు 
(ప్రాప్తించును. 

తావచ్చాన్త్రప్రదీపానాం ప్రకాళో భువిరోచతే 

భాతి భానుః పురాణాఖ్యో యావలోశకేఐ_తి కామధుక్‌. 87 

శుత్వై తద్భృగు వంశజో మునిగణైః సాకం సహరావశీ 

జ్ఞాత్వా సూతమమేయబో ధవిదితం క్రీలోమ హరాత్మజమ్‌ 

శ్రీకల్ళే రవతార వాక్యమమలం భక్తిప్రదం శ్రీహరేః 

శుశ్రూషుః పునరాహ సాధువచసా గంగాస్తవం సత్కృతః. తిరి 

భా: అభీప్రీత ఫలమునిచ్చెడి పురాణరూప సూర్యుడు ఉదయించనంతవరకు 
శా స్త్రములనెడి ప్రదీపములు (ప్రకాశించును. భృగు వంశమున జన్మించిన జితేం(దియుడగు 
శౌనకమహార్షి మహర్షులతో కూడి ప్రతిడాయకము, భక్తి ప్రదమగు కల్కి అవతారవృత్తాంతమును 
విని మిక్కలి _ శౌనక మహర్షి తిరిగి నారాయణుని వృత్తాంతమును ఏనదలచి 


లోమహా రుని పుత్రుడగు సూ ని కల్కి చేసిన ంగాస్తుతిని గూర్చి అడిగెను. 
ఇతి (క్రీ కలి శా పురాణీ£౬ను భాగవతే భవిష్యే తృతీయాంే కల్కినిర్యాణం నామ 


ఏవోన వింశతి తమో౭_ధ్యాయః 


ఇది భాగవతా న. భవిష్యము నగు (శ్రీకల్కిపురాణమున తృతీయాంశమున 
కఠ్కి నిర్యాణమను ఏకోననింశతితమాధ్యాయము సమాప్తము. 


XxX 


క్ర ల్కిపురా రము 
తృ తీయాంశము- వింశత్య ధ్యాయము 


శ నకఆఉవొదః 
హేసూత! సర్వధర్మజ్ఞ యత్త్వయా కథితం పురా 
గంగాం స్తుత్వా సమాయాతా మునయః కల్కిసన్నిధిమ్‌. నే 
స్తవం తం వద గంగాయాః సర్వపాపప్రణాశనమ్‌ 
మోకదం శుభదం భక్యా శృణ్యతాం పఠతామిహ. డై 


భా: శౌనకుడు పలికెను. ఓసూత! సర్వధర్మజ్ఞ! గంగను స్తుతించి మునులు కల్కి సన్నిధిని 

చేరితిరని నీవు ముందు చెప్పితివి. భక్తి పూర్వకముగ వినిన చదివిన వారి సర్వపాపములను 

హరించునది, మోక్షము నిచ్చునది, సమస్త మంగళములను కల్షించునదగు గంగా. స్తోత్రమును 
చెప్పుము. 


శృణు ధ్యమృషయః సర్వే గంగాస్తవ మనుత్తమమ్‌ 
శోకమోహహరం పుంసామ్‌ బుషిఖిః పరికీర్తితమ్‌. త్రి 


ఇయం సురతరంగిణీ భవనవారిధేసారిణీ 
హారిపదాంబుజా దుపగతౌ జగతృంసదః 

Se మలకాలనీ 

ప్రసన్నవదనా శుభా భవభయస్య విదావిణే. 4 

భా: సూతుడు పలికెను. ఓబుషులార! శోకమోహములను తతత, బరు పరల: 
కీర్తింపబడిన గంగాస్తవమును చెప్పెదను ఐనుడు. బుషులు పలికిరి. దేవనది యగు గంగ జీవులన 
భవసాగరమునుండి ఉద్దరించును. ఇది (శ్రీహరి పాదాబ్దముల నుండి పుట్టు భూమి సర 
'ప్రవహాంచినది. ఇది సంసార భీతిని పోగొట్టు పాపములను కడిగి వేయును. సుమేరు శిఖరమం+ 
ఉనికి కలదై దేవతలకు ప్రీతిని కలుగజేయును. ఇట్టి గంగను లోకమున సమస్త ప్రాణులు స్తుతించెద6 


అనె 


2-132 కల్కి పురాణము 

భగీరథపథానుగా సురకరీంద్ర దర్పాపహా 

మహేశ ముకుట(పభా గిరిశిరః పతాకా సీతా 

సురాసురనరో రగైరజ భవాచ్యుతైః సంస్తుతా 

విముక్తి ఫలశాలినీ కలుషనాశినీ రాజతే. ర్‌ 

భా; గంగ భగీరథుని వెంట భూమికి వచ్చెను. తెల్లని రూపముతో గంగానది ఐరావత 
దర్భము నణచెను. గంగ పరమేశ్వరుని కిరీటమందలి చంద్ర ప్రభవంటిది. హిమాలయ శిఖరముల 
వలె తెల్లని బ్రహ్మ విష్ణుపరమెశ్వరులు, దేవ దానవ మనుష్య సర్సాదులు గంగను స్తుతించిరి. పాపమును 
పోగొట్టి మోక్షఫలము నిచ్చుచు గంగ విరాజిల్లు చున్నది. 

పితా మహకమండలు (ప్రభవముక్తివీజాలతా 

శుతి స్పృతిగణస్తుతా ద్విజకులాలవాలావృతా 

సుమేరు శిఖరాభిదా నిపతితా (త్రిలోకావృతా 

సుధర్మఫలశాలినీ సుఖపలాశినీ రాజతే. ' 6 

భా: బ్రహ్మదేవుని కమండలము నుండి పుట్టిన గంగయనెడి లతకు ముక్తియనునది బీజము. 
(బాహ్మణగణము లతకు ఆలవాలము. (చెట్టుపాదు) సుధర్మమను ఫలములతో, సుఖమనెడి 
పత్రములతో ఒప్పెడి గంగాలత సుమేరు పర్వత శిఖరమును స. పుట్టి ముల్గోకములలో వ్యాపించి 
(శుతిస్టృతులచే స్తుతింపబడుచున్నది. 

చరద్విహగమాలినీ సగరవంశముక్తి (పదా 

- మునీం[దవరనందినీ దివి మతాచ మందాకినీ 

సదా దురితనాశినీ విమలవారి సందర్శన 

ప్రశామగుణ కీర్తనాదిషు జగత్సు సంరాజతే. వ. 

భా: సంచరించెడ పక్షీసముదాయము గలది, సగర వంశమునకు ముక్తి నిచ్చినది, 
ముని శ్రేష్టులచే స్తుతింపబడునది, దేవలోకమున మందాకినిగ ప్రసిద్ది గాంచినదగు గంగ తన స్వచ్చజల 


దర్శనముచే, నమస్కరించుటచే, గుణములను కీర్తించుటచే లోకముల అమంగళములను నాశము 
చేయుచు విరాజిల్లు చున్నది. 


మహాభిష సుతాజ్జనా హిమగిరీశకూటస్తనీ 
సఫేన జలహాసినీ సితమరాల సంచారిణీ 


ద్వితియ భాగము |. 

చరల్లహరిసత్కరా వరసరోజమాలా ధరా 

రసోల్తసితగామిని జలధికామినీ రాజతే. . 8 

భా: (ప్రశస్తమైన అవయవములుగల శంతను భార్యయగు గంగ హిమాలయ శిఖరములు 
స్తనములుగ, నురుగుతో కూడిన జలమే మందహాసముగ, తెల్లని హంసల సంచారమే ఆమె నడకలుగ, 
చలించెడి తరంగములే హస్తములుగ కలిగి వికసించిన పద్మసముదాయమే మాలగ ధరించి సముద్రుని 
కోరుచు ఉల్హాసముతో కూడిన గమనము కలదై (ప్రకాశించెను. 

క్వచిత్‌ కలకలస్వనా క్వచిదధీరయాదోగణా 

క్వచిన్మునిగణైః స్తుతా క్వచిదనంతసంపూజితా 

క్వచిదవికరోజ్ఞ్యలా క్వచిదుద గ్రపాతాకులా 

క్వచిజ్ఞన విగాహితా జయతి భీష్మమాతా సతీ. 9 

భా: ఒకప్పుడు అవ్యక్తమధురముగ నాదము చేయుచు, ఒకచో భయంకరములగు 
జలజంతువులతో కూడినదై, మునిగణముచే స్తుతింపబడుచు, దేవతలచే పూజింపబడుచు, 
సూర్యకిరణములచే ఉజ్జ్వలముగ (ప్రకాశించుచు, ఒకచో ఉగ్రజల ప్రపాతములు కలదై, మరాకవో 
జనము స్నానమాచరింప భీష్మమాతయగు గంగ సర్యోత్కర్షగ నుండెను. 

స ఏవ కుశలో జనః (పణమతీహ భాగీరథీం 

స ఏవ తపసాం నిధిర్ధపతి జాహ్నవీమాదరాత్‌ 

స ఏవ పురుషోత్తమః స్మరతి సాధు మందాకినీం 

స ఏవ విజయీ (పభుః సురతరంగిణీం సేవతే. 10 

a గంగాదేవికి నమస్కరించువాడే కుశలుడు. భక్తితో గంగను జపించువాడే తపస్వి. 
మందాకినిని స్మరించువాడే పురుష[శెష్ణుడు. దేవనదిని సేవించువాడే విజయము లభించిన ప్రభువు. 

తవామల జలాచితం ఖగశ్యగాలమీనకతం 

చలల్లహరిలోలితం రుచిరతీర జంబాలితమ్‌ 

కదా నిజవపుర్ముదా సురనరో రగైః సంస్తుతో£_ 

ప్యహం (త్రిపథగామిని! ప్రియమతీవ పశ్యామ్యహో. 11 

భా: స్వర్గ మర్త్య పాతాళములు మూడిటియందు ప్రవహించు ఓ గంగ! నీ పవిత్రజలమందు 
లగ్నము చేయబడినది, చంచల తరంగములచే ఇటునటు కదల్బబడినది, మనోహరతీర అగు నా 
శరీరమును దేవమనుష్వ సర్పగణముచే స్తుతింపబడు నేను ఎప్పుడు చూడగలను? 


to 
pr 
Go 
లేసు 


కల్కి పురాణము 
త్వత్తీరే వసతిం తవామలజలస్నానం తవ (గుక్షణం 
త్వన్నామస్మరణం తవోదయకథా సంలాపనం పావనమ్‌ 
గంగే మే తవ సేవనైకనిపుణో౬ప్యానందితశ్చాదృతః 
స్తుత్వా త్వద్దతపాతకో భువి కదా శాంతశ్చరిష్యామ్యహమ్‌. 12 
భా: ఓ గంగ! నీతీరమున నివసించుట పవిత్రజలస్నానమాచరించుట, చూచుటు, 
సీనామమును స్మరించుట, పవి(త్రములగు నీ ఉపాఖ్యానములను కీర్తించుట ఎప్పుడు చేయగలను? 
నీన్ను సేవించుట వలననే నా హృదయముప్పాంగును. అందరు నన్ను ఆదరింతురు. నిన్ను 
స్తుతించుటచే పాపములు తొలగి శాంతచిత్తుడనై భూమండలమున ఎప్పుడు విహరించగలను? 
ఇప్యే తదృషిఖిః ప్రోక్తం గంగాస్తవమనుత్తమమ్‌ 


స్వర్ణం యశస్య మాయుష్యం పఠనాచ్చవణాదపి. 1తి 
సర్వపాపహరం పుంసాం బలమాయుర్వివర్థనమ్‌ 
ప్రాతర్మధ్యాహ్నసాయాహ్నో గంగాసాన్నిధ్యతా భవేత్‌. 14 
ఇత్యేతద్భార్గవా ఖ్యానం శుకదేవాన్మయా (శుతమ్‌ 

పఠితం (శావితం చాత్ర పుణ్యం ధన్యం యశస్మ్క రమ్‌. 15 
అవతారం మహావిషోః కల్కేః పరమమద్భుతమ్‌ 

పఠతాం శృణ్వతాం భక్యా సర్వాశుభ వినాశనమ్‌. 16 


భా: ఇట్లు గంగా స్తోత్రము మునులచే చెప్పుబడినది. దీనిని చదువుట వినుట వలన 
స్వార్లవుు, యశస్సు, ఆయుర్దాయము లభించును. (ప్రాతః కాలము, వుధ్యాహ్నవంు, 
సాయంకాలములలో స్తోత్రము చదివిన వారికి గంగా సామీప్యము లభించును. ఇది సర్వపాపములను 
హరించును. బలము, ఆయుర్దాయమును వృద్ది పరచును. నేను శుక దేవుని వలన భార్ల 
శ్యాఖ్యానమును వింటిని. దినిని చదివిన వినిన వారికి పుణ్యము, ధనము యశస్సు లభించును. 
మహేోవిష్ట్ణువు యొక్క కల్కి అవతార ఘట్టము జన య ల సమస్త అమంగళములు తొలగి 
శుభము జరుగును. 
ఇతి శ్రీ కల్కి పురాణే౭ను భాగవవతే భవిష్యే 
తృతియాంశే గంగాస్తవం నామ వింశతి తమో౬_ధ్యాయః. 
ఇది భాగవతానుబంధము, భవిష్యమునగు (శ్రీ) కల్కిపురాణమున 
తృతియాంశమున గంగాస్తవమను ఇరువదవ అధ్యాయము. 
XX 


కల్కి పురాణము 
తృతియాంశః అ ఏకవింళో౭_ధ్యాయః 


అ(తాపి శుక సంవాదో మార్కండేయేన ధీమతా 

అధ ర్మవంశకథనం కలేర్వివరణం తతః. 1 

భా: కల్కిపురాణమున బుద్దిమంతుడగు మార్కండేయునితో శుకమహర్షి సంవాదము, 
అధర్మవంశ కథనము, కలివివరణము. 

దేవానాం బహ్మసదన ప్రయాణం గోభువా సహ 

బ్రహ్మణో వచనాద్విషోార్దన్మ విష్ణుయళో గృహా. ని 

భా : గోరూపమును ధరించిన భూదేవితో దేవతలు (బహ్మలోకమును చేరుట, 
(బహ్మవచనముల ననుసరించి విష్టయశునింట విష్ణు జననము. 

సుమత్యాం స్వాంశకై(ర్బాతృచతుర్శిః శంభలే హరే 

పితుః పుత్రేణ సంవాదస్తథోపనయనం హరేః. త్రి 

భా : శంభల గ్రామమున సుమతికి విష్ణువు అంశలుగ నల్లురు సోదరులు జన్మించుట, 
తం(డ్రికొడుకుల సంవాదము, కల్కి ఉపనయనము. : 

పుత్రేణ సహ సంవాసో వేదాధ్యయనముత్తమమ్‌ 

శస్రా(స్తాణశాం పరిజ్ఞానం శివసందర్శనం తతః. 4 

ఖా: తం డ్రికొడుకుల సహవాసము, కల్కి వేదాధ్యయనము, శన్రా్రువిద 
నేర్చుట, శివదర్శనము. 

కల్కేః స్తవం శివపురో వరలాభః శుకాపనమ్‌ 

శంభలాగమనం చక్రే జ్ఞాతిభ్యో వరకీర్తనమ్‌. ర్‌ 

భా: కల్కి శివుని స్తుతించుట, శివుని వలన వరమును పొందుట, శుకమును పొందుట, 
తిరిగి కల్కి శంభల గ్రామమునకు తిరిగి వచ్చుట, తన బంధువర్గమునకు మహాదేవుడు వరము 
లిచ్చులును చెప్పుట. 


°K 
శో 


కల్కి పురాణము 
విశాఖయూపభూపేన నిజసర్హాత్మ వర్ణనమ్‌ 
మహాభాగ్యా(ద్భాహ్మణశా నాం శుకస్యాగమనం తతః, 6 
భా : విశాఖయూపునికి (ప్రశ్నకు సమాధానముగ కల్కి వి(పలక్షణములను వారి 
మాహాత్య్యమును వివరించుట, శివునిచే నియబడిన శుకము అచ్చటకు వచ్చుట. 
కల్కినా శుక సంవాదః సింహ లాఖ్యానముత్తమమ్‌ 


శీవదత్తవరా పద్మా తస్యా భూపస్వయం వరి. 7 

భా: శుకము కల్కికి సింహళ వృత్తాంతమును చెప్పుట, శివుని వరమువలన పద్మావతి 
స్వయంవర సభలో 

దర్శనాద్భూప సంఘానాం త్రీభావ పరికీర్సనమ్‌ 

తస్యా విషాదః కల్కేస్తు వివాహార్థం సముద్యమః. 8 


భా : ఆమెను చూచిన పురుషులు (స్త్రీరూపమునొందుట, పద్మావతి విషాదము, కల్కి 
వివాహ(ప్రయత్నము. 

శుక (ప్రస్థాపనం దౌత్యే తయా తస్యాపి దర్శనమ్‌ 

శుకపద్మాపరిచయః శ్రీవిషోః పూజనాదికమ్‌. 9 

భా : దౌత్యమునకు పంపుట, పద్మ శుకమును చూచుట, వారిరువురి షరిచయము, 
శ్పివిష్ణుపూజ. 

పాదాది దేహధ్యానం చ కేశాంతం పరివర్ణితమ్‌ 

శుక భూషణదానం చ పునః శుక సమాగమః. 10 

భా: ఆ పాదమస్తకము విష్టుస్తోత్రము, పద్మ శుకమును అలంకరించుట, కల్కి శుకముల 
సమాగమము. 

కల్కేః పద్మావివా హార్థం గమనం దర్శనం తయోః 

జల|కీడా (ప్రసంగేన వివాహస్తదనంతరమ్‌. 11 

భా: పద్మను వివాహమాడుటకు కల్కి బయలుదేరుట, జలక్రీడ ప్రసంగమున వారిరువురి 
పరస్పర దర్శనము, వివాహము 

పుంస్త్వ ప్రాప్తిశ్చ భూపానాం కల్కేర్గర్భనమా [త్రతః 

అనంతాగమనం రాజ్ఞా సంవాదస్తేన సంసది. 12 

భా: కల్కి దర్శనము వలన స్త్రీరూపము నొందిన రాజులు పురుషులుగ మారుట, 


ద్వితీయ భాగము 2-137 
అనంతుని ఆగమనము, అతని సంవాదము. 
షండ త్వాదాత్మనో జన్మ కర్మచా త్ర శివస్తవః 
మృతే పితరి తద్విష్టోః కే(ప్రే మాయా ప్రదర్శనమ్‌. 18 
భా: అనంతుడు తన జన్మవృత్తాంతమును చెప్పుట, శివస్తోత్రము, తండ్రిమరణా 
నంతరము అనంతునికి విష్ణుకేత్రమున మాయాదర్శనము. 
అ(త్రాఖ్యానమనంతస్య జ్ఞాన వైరాగ్య వైభవమ్‌ 
రాజ్యాం ప్రయాణం కల్కేశ్చ పద్మయా సహ శంభలే. 14 
భా : అనంతుని జ్ఞాన వైరాగ్య వైభవమును చెప్పుట రాజుల నిర్గమనము, కల్కి పద్మతో 
శంభల గ్రామమునకు వెళ్ళుట. 
విశ్వకర్మవిధానం చ వసతిః పద్మయా సహ 
జ్ఞాతి భ్రాతృ సుహృత్‌ పు(తైః సేనాభిర్చుద్ధ నిగ్రహః, 15 
భా : విశ్వకర్మ నిర్మించిన శంభల గ్రామమున పద్మతో బంధు వర్గముతో కల్కి నివసించుట, 
బౌద్దులను అణగ।ద్రొక్కుట. 
కథితం చాత్ర తేషాంచ స్ర్రీణాం సంయోధనా[శయః 
తతో£_త్ర వాలఖీల్యానాం మునీనాం స్వనివేదనమ్‌. 16 
భా: బౌద్దుల (స్త్రీలు యుద్దము చేయుటకు వచ్చుట, వాలఖిల్యాది మునులు తమ 
వృత్తాంతమును చెప్పుట, 
సపుతాయాః కుథోదర్యా వధశ్చా(త్ర ప్రకీర్తితః 
హరిద్వారగతస్యాపి కల్కేర్ముని సమాగమః. 17 
భా : పుత్రునితో కూడ కుథోదరి యను రాక్షసి సంహారము, హరిద్వారమున కల్కి 
మునులను దర్శించుట 
సూర్యవంశస్య కథనం సోమస్య చ విధానతః 
శ్రీరామ చరితం చారు సూర్యవంశానువర్ణనే. 18 
భా : సూర్యవంశ వర్ణనము, (శ్రీరామచరితము, చంద్రవంశ వర్ణనము 
దేవాపేశ్చ మరోః సంగో యుద్దాయా త్ర ప్రకీర్తితః 
మహాఘోరవనే కోకవికోక వినిపాతనమ్‌. 19 


భల్లాటగమనం తత్ర శయ్యా కర్గాదిభిః సహ 

యుద్ధం శశిధ్వజేనా (త్ర సుశాంతా భక్తి కీర్సనమ్‌. 20 

భా; మరు, దేవాపులు యుద్రక్షేత్రమునకు వచ్చుట, కోక వికోకవధ, కల్కి భల్చాట 
గ్రామమునకు వెడలుట, అచ్చట శయ్యాక్షర్ణ, శశిధ్వజాదులతో కల్కి యుద్రమొనర్చుట, సుశాంత 
భక్తి కీర్తనము. 

యుద్ద కల్కేరానయనం ధర్మస్యచ కృతస్యచ 

సుశాంతాయాః స్తవస్త(త్ర రమోద్వాహస్తం కల్కినా. 21 

భా: కల్కి ధర్మ, కృతయుగములు యుద్రక్నేత్రమునకు వచ్చుట, సుశొంత కల్కిని 
స్తుతించుట, కల్కిరమల వివాహము 

సభాయాం పూర్వకథనం నిజగ్భ(ధత్వ కారణమ్‌ 

మోక్షః శశిధ్వజన్యా[త భక్తిప్రార్థయితు ర్విభోః. 2a 

భా: శశిద్వజుడు తాను గృధ్రముగ జన్మించిన వృత్తాంతము తెలుపుట, కల్కిని ప్రార్దించిన 
శశిధ్వజునికి మోక్షము, 

విషకన్యామోచనం చ నృపాణా మభిషేచనంమ్‌ 

మాయాస్తవః శంభలేషు నానాయజ్ఞాది సాధనమ్‌. శిశ్రి 

భా: ఎషకన్యనుద్రరించుట, రాజుల నభిషిక్తుని గావించుట, మాయను స్తుతించుట, 
శంభల గ్రామమున యజ్ఞాది కర్మల ననుష్టించుట 

నారదాద్విష్ణుయశసో మోకశ్చా(త్ర (ప్రకీర్తితః 

కృతధర్మ (ప్రవృత్తిశ్చ రుక్మిణీ వతకీర్హనమ్‌. 24 

భా: నారదుని వలన కీర్తింపబడిన విష్ణుయశుని మోక్ష వృత్తాంతము, కృత ధర్మ ప్రవృత్తి, 
రుక్మిణీ వ్రతము 

తతో విహార; కల్కెశ్చ పుత్రహౌ(తాది సంభవః 

= కథితో దేవగంధర్వ గణాగమనమత్ర హి. 25 

భా: కల్కి విహారము, అతనికి పు(త్రపా(తాదులుకలుగుట, శంభల (గ్రామమునకు 
దేవగంధర్వుల రాక 

తతో వైకుంఠగమనం విష్ణోః కల్కే రిహోదితమ్‌ 

శుక ప్రన్తానముచితం కథయిత్వా కథాః శుభాః. 26 


ద్వితీయ భాగము 2-139 
భా: విష్ణువు కల్కి అవతారమును చాలించి వైకుంఠమునకు వెడలుట, శుకప్రస్టానము 
గంగా (స్తో(త్రమిహ (పోక్తం ముని సంమతమ్‌ 
జగతామానందకరం పురాణం పంచలకణమ్‌. 27 
భా: ముని సమ్మతమగు గంగా (స్తోత్రము వర్ణింపబడినవి. సర్గ (ప్రతిసర్ల, వంశ, మన్వంతర, 
వంశాను చరితమను ఐదు పురాణలక్షణములతో గూడిన కల్కిపురాణము సర్వజన రంజకము. 
' సకల్య సిద్దిదం లోకైః షట్‌ సహస్రం శతాధికమ్‌ 

సర్వశా స్తార్ధ తత్వానాం సారం (శుతిమనోహరమ్‌. . ని 

భా : వినుటకింపైన, 6100 శ్లోకములతో గూడిన కల్కిపురాణము పాప పంకిలమగు 
లోకము నుద్దరించును. 

చతుర్వర్గ ప్రదం కల్కిపురాణం పరికీర్తితమ్‌ 

(ప్రలయాంతే హరిముఖాత్‌ నిః సృతం లోకవిస్తృతమ్‌. 29 

భా : (ప్రళశయాంతమున నారాయణుని ముఖము నుండి వెలువడి లోకవిస్తారము నొందిన 
కల్కి పురాణము ధర్మార్థ కామమోక్షములనెడి పురుషార్ధముల నొసగును. 

అహో వ్యాసేన కథితం ద్విజరూపేణ భూతలే 

విష్టోః కల్కే ర్భగవతః ప్రభావం పరమాద్భుతమ్‌. 80 

భా : కల్కి అవతారము నెత్తిన విష్ణుభగవానుని గాథలు వేదవ్యాసునిచే అద్భుతముగ 
చెప్పబడినవి. 

యే భక్యా(త పురాణసారమమలం శ్రీవిష్ణుభావాప్లుతం 

శృణ్వంతీహ వదంతి సాధుసదసి కేత్రే సుతీర్దాశమే 

దత్వా గాం తురగం గజం గజవరం స్వర్ణం ద్విజాయాదరాత్‌ 

వస్తాలంకరణైః ప్రపూజ్య విధివన్ముక్తాస్తు ఏవోత్తమాః, 81 

భా: బ్రాహ్మణులను యథావిధి పూజించి గోవులు మున్నగు వాటిని దానము చేయుచు 
విష్ణు భావములతో నిండిన కల్కి పురాణసారమును ఏ భక్తజనము చదివెదరో, వినెదరో అట్టివారు 
“వాయన రదగలఅయ; 

శుత్వా విధానం విధివ(ద్బాహ్మఃణో చేదపారగః 

క్షత్రియో భూపతిర్వైళ్యో ధనీ శూదో మహాన్‌ భవేత్‌. తిని 


భా: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు యథావిధి కల్కెపురాణమును వినిన క్రమముగ 
వేదవిద్య, రాజ్యము, ధనము, గొప్పతనమును పొందుచున్నారు. 


పుత్రార్జీ లభతే పుత్రం ధనార్ధీ లభతే. ధనమ్‌ 
విద్యార్థీ లభతే విద్యాం పఠనాత్‌ శ్రవణాదపి. లికి 
' భా: పురాణ పఠనము లేక శ్రవణము వలన ఫు త్రాక్ది పుత్రుని, ధనార్రిధనమును, విద్యార్ధి 
విద్యను పొందగలడు. 
ఇత్యేతత్‌ పుణ్య మాఖ్యానం లోమహర్షణజో మునిః 
శావయిత్వా మునీన్‌ భక్తా యయౌ తీర్ణాటనాదృతః. 84 
భా : లోమహర్షణ పు(తుడగు సూతమహర్షి శౌనకాది మహర్షులకు పుణ్య (ప్రదమగు 
పురాణ గాథను వినిపించి తీర్ణములను పర్యటించుటకు వెడలెను. 
శౌనకో మునిఖిః సార్ధం సూతమామంత ధర్మవిత్‌ 
పుశ్యారణ్యే హరిం ధ్యాత్వా (బ్రహ్మ పాప సహర్షిభిః. త్‌ 
భా : ధర్మవేత్తయగు శౌనకుడు మహర్షులతో గూడ పుణ్యారణ్యమున హరిధ్యానము 
చేయుచు బ్రహ్మ లోకము చేరెను. 
లోమహర్షణజం సర్వపురాణజ్ఞం యత (వ్రతమ్‌ 
వ్యాసశిష్యం మునివరం తం సూతం (ప్రణమామ్యహమ్‌. 86 
భా : వ్యాస శిష్యుడు, లోమహర్షుని పుత్రుడు, సమస్త పురాణముల నెరి గినవాడగు 
సూతమహర్షికి నా నమస్కారము. 
ఆలోక్య సర్వశా స్తాణి విచార్య చ పునః పునః 
.. ఇదమేవ సునిష్పన్నం ధ్యయో నారాయణః సదా. లి? 
భా: సమస్త శాస్త్రములను పర్యాలోచనము చేయుట వలన ( శీ;,మహావిష్టువు నిరంతరము 
ధ్యానింప దగినవాడని ఫలించినది. 
వేదే రామాయతణే చైవ పురాణే భారతే తథా 
ఆదావంతే చ మధ్య చ హరిః సర్వత్ర గీయతే, “తిరి 
భా : వేదములు, రామాయణము, పురాణములు, భారతమున అంతట హరినామము 
కీర్తంపబడుచున్నది. 
సజలజలద దేహో వాతవేగైకవాహః 
కరధృతకరవాలః సర్వలోకై కపాలః 
కలికులవనహంతా సత్య ధర్మ (ప్రణేతా 
కలయతు కుశలం వః కల్కి రూపః సభూపః, 39 


ద 2-141 

భా: నాయువేగముగల అశ్వము వాహనముగ గలవాడు, హస్తమందు ఖడ్గము కల్లి 
కలివంశమును నాశము చేయుచు సర్వలోకములను రక్షించువాడు, సత్యయుగ స్థాపకుడు, వర్షించు 
మేఘమువలె (ప్రకాశించు కల్కి భగవానుడు మీకు శుభము కలుగ జేయుగాక. 


ఇతి శ్రీ కల్కి పురాణే2_.నుభాగవతి -భవిష్యే 
తృతీయాంశే ఏకవింళో౬_థ్యాయః. 


ఇది భాగవతానుబంధము భవిష్యమునగు 
(శీ) కల్కిపురాణమున తృ తీయాంశమున 
ఇరువది యొకటన అధ్యాయము. 


XxX 


మా వద్ద లభించు ఇతర (గంథములు 
రచయిత: (ప్రొ॥ శ్రీపాద సత్యనారాయణ మూర్తి. 


1. పరమ లఘు మంజూష 125-00 
2. శ్ల్రేషాలంకార విమర్శః( సంస్కృతము) 150-00 

రచయిత: డా॥ తిప్పాభట్ల రామకృష్ణ మూర్తి. 
1. (శ్రీమదాంధ్ర మహా భారతము- జనహిత వ్యాఖ్య 


విరాట పర్వము 200-00 
2. (శ్రీమగాంధ్ర మహా భారతము- జనహిత వ్యాఖ్య 

ఉద్యోగ పర్వము fa a 200-00 
3. రస సిద్దాంతము-ఆంధ్రులవరివస్య . 125-00 
4. భారత నిరుక్తి- తిక్కన సరసోక్తి 16-00 
5. భారత నిరుక్తి-ఎజ్జన ధర్మోక్తి 20-00 
ర. శిన సహస్ర నామ నిరుక్తి- అష్టోత్తర శత నామ. నిరుక్తితో 60-00 
7. తప్పులు లేని శివ సహ(స్ర నామములు 10-00 
8. మహా భారత (ప్రశ్నోక్తి (క్విజ్‌) ( 550 (ప్రశ్నలు- సమాధానములు) . 15-00 

త్వరలో పత 


క రామాయక క్విజ్‌ 
2. భారత నిరుక్తి- నన్నయ రుచిరార్హ సూక్తి. పునర్ముద్రణము. 
ఈ గ్రంథములు కావలసిన వారు ముందుగా వాని సామ్మును మనియార్హరు ద్వారా పంపినచో 


ప్రింటెడ్‌ బుక్స్‌ బుక్‌ పోష్టులో పుస్తకములు పంపబడును. రిజిస్టర్‌ పోష్టుకు 14-00 రూ. 
అదనముగా పంప వలెను. 


1. ఎస్‌. వి. ఫణీశ్వరి, 2. డా॥ టి. ఆర్‌. కె. మూర్తి, 
18-1-46 /29 శివాలయం వెనుక, 
శాంతి నగర్‌, కె.టి. రోడ్‌, పోలకం పాడు. 
తిరుపతి. వయా. తాడేపల్లి పోష్టు. 
న వా. గుంటూరు జిల్లా-522 501. 


ఫోన్‌ : 08574-30423. ఫోన్‌ : 08645-72093. 


